తెలుగునాట దృశ్యమాధ్యమం 


డా॥ వోలేటి పార్వతీశం 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





నాం 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు (గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


తెలుగునాట దృశ్య నూఢ్వనుం 


రచయిత 
డా! వోలేటి పార్వతీశం 


కార్యక్రమ నిర్వహణాధికారి 
సప్తగిరి, దూరదర్శన్‌, హైదరాబాదు 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28,29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
| రాష్ట సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి శ్ర స్ట | 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


/₹60/64బ్రిజ222 7 47404 77244400 272౧277 
4 ౮646944004 ౧44డుతల 44 ఈం 6011024 44 44 (046 ౮64464 6644242266 


శ4440/ 

11 1701661 92౧౫726908 
1158561601 : 2012 

22౪65 : 10. ౫0111 + 94 + 1 


0486 తక2రయి!, 0740120206 
(౮0౧105 : 5000 


11106 : 15. 25/- 


0115106 0 "05 ల ౮౮ గీేసుగి0 0341, 04ల2026- 500 0209 
(గఏ1౮112 ౯10య101) ౪౧661 116 ౮౮౦౧810 $రిం[150166 5016110 0% 
106460601౦ 30015 216 [.1ఈ2028 11 ం210021 [20262863 
26 016 ౮11౪ల1107 16౪61 016 ఆ౮౦౪అ౧౦1600 [0612 10 ౧116 
[1101507 0 20020 6050౪106 ౮౪౦1000016 ల ౦111. 


4// ౧79/6 %6/దంల07 77 గస రీం0% ౮76 ఏ౯/6/40 ౧౦౧64 (726౮ 70 
౧౦/౧౯౮౦౫ ర/౮౮ 724 ర6 0/94/066౯ ౧౫ (2 ౧౦౦టు /07 2207౧7౧౦౮౯ 
12/62040 ౮0 77407 గ్రలా౫నూ/07 ర 0 6౦7౫౩౯౧౧ 01726. 


తొ/లి/దం/0ం4 ౨౧77664 ఉ లిసగ//604/464 ర) 


014120 16266111 
౧0120201 


భీంం6/ (76560 4౯ 
616320 శ! 26య1. /60120241 


7464 77 724747 
10166 26 సి//5. క2126/2 9౧00003, 0/601202041 


"హైదరాబాదు 





ఆంధప్రదేశ్‌ 


సందేశం 


యవంచవ్యావ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 
తాలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 
ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు జెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు[గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘుగ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


తంల ెట్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 





ఆంధ్రప్రదేశ్‌ 


అభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్దవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష, జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు[గ్రంథాలను(మోనో[గ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాహిత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటి పై, సాహిత్యచరిత్రల పై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


(సి-దచామోదర రాజనరసింహ) 





000౧ ౧10. 501, 5641 ౧100% 
)-9100%, గీ.£. 5608602521 
[4ల2046 - 300 022 
9100౧6: 040-23454168, 
23450541 


2౫ :040-23450899 


ఇ 145 శర [లగిశే గల, 8.50.(480): 1.8.1 
11015668 [08 048గ5౧ ఉ& ౧౮1019, 
డీ?0[801089/ & గ%16566013, న 
గూంగ!7ల & 0441 56౧106 & 500గ, .0.0. స్వయ? 
ఆం+౪అ0౧000060040602 9౯26651 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే *'ప్రపంచ 
తెలుగు మహాసభల) నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


స వసతకనాోే 


_ వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష్క, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష్కు జాతి, 
సంస్కృతి (పేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాషు సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధ 
ప్రతిష్టలైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్ధరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంసృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువూర్‌ గారికి 
కృతజ్ఞతాధీవందనాలు. 

4వ (ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను (ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు :; 


శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మందలి 
శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 
. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌..(6) 


కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(8) సాంస్కృలిక శాఖ, సలహాదారులు 


(ఊఅ (ఈ ఖ 


వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 

శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 

ఆచార్య కై. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


దా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్ప్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్థములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కి. యాదగిరి 


సంచాలకులు 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య ౩. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
దా ఎన్‌. యోగిబాబు 
దా॥! టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 
డా॥। ఎం. శైలజ 
డా! ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 





“| ఈ (గ్రంథంలో (వ్రచురితమైన విషయాలకు, వివరాలకు అభ్యిపాయాలకు 
ఆయా రచయితల్లురబయిత్రులే బాధ్యులు. 


ప్రవేశిక 


నిజానికి ఇంతవరకు తెలుగునాట దృశ్యమాధ్యమాన్ని గురించి 
తెలుగులో ఒక విపులమైన (గ్రంథం రాలేదు. అక్కడక్కడా కొన్ని వ్యాసాలు 
'ప్రకటితమైనా, విశ్వవిద్యాలయ స్థాయి సదస్సుల్లో పత్ర సమర్పణలు జరిగినా, 
ఫ్‌ో కొన్ని పరిమితులు ఏర్పరచుకొని కొన్ని లఘు గ్రంథాలు అందుబాటులోకి 
వచ్చినా, అవి ఆయా కారణాలకనుగుణంగా రాసినవే. ఇక్కడకూడా ప్రపంచ 
తెలుగు మహాసభలు ఒక కారణమయినా “దృశ్యమాధ్యమచరిత్ర - వికాసము 
అనే రెండు ప్రధాన లక్ష్యాలుగా వచ్చిన మొదటి (గ్రంథం నాకు తెలిసినంతలో 
ఇదే. అందుకే తదనుగుణంగానే అధ్యాయాల విభజన జరిగింది. 
ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌ పుట్టుపూర్వోత్తరాలు, భారతదేశంలో టెలివిజన్‌ 
ఆవిర్భావం, ఆంధ్రప్రదేశ్‌లో టెలివిజన్‌, దాని వికసనం, (ఘైవేట్‌ ఛానళ్ళ 
విస్ఫృతి - ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని 
అందించడానికి, ఈ (గ్రంథం వేదికగా నిలవాలన్నది. ఆకాంక్ష ఇది 
వీజప్రాయం. ఈ మార్గంలో మున్ముందు రాబోయే [గ్రంథాలు మరింత 
విస్సృతంగా, ఇంకొంత సాకల్యంగా దృశ్యమాధ్యమాన్ని గురించిన వివరాలు, 
విశేషాలు అందిస్తూ భూజాలై నిలుస్తాయి. 


దృశ్యమాధ్యమం తెలుగు నేలమీద కన్ను తెరచి మూడున్నర 
దశాబ్బ్దాలకాలం దాటింది. కాబట్టి చెప్పవలసింది చాలానే ఉంటుంది. 
అందువల్ల [గ్రంథ విసృతిని దృష్టిలో ఉంచుకొని, దృశ్యమాధ్యమ ప్రస్థానంలో 
మైలురాళ్ళ వంటి కొన్ని సంఘటనలు మాత్రమే యధోచితంగా ముచ్చటించడం 
జరిగింది. ఇంకా సమగ్రమైన సమాచారం ముందుకాలాల్లో ముద్రిత రూపం 
సంతరించుకొంటుందని నా ఆశ. 


ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ [గ్రంథరచనకు నన్ను 
ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, తెలుగు అకాడమి 
సంచాలకులు ఆచార్య క. యాదగిరిగారికి కృతజ్ఞతలు. 


-వోలేటి పార్వతీశం 


విషయ సూచిక 


పరిచయం 

ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 
భారతదేశంలో టెలివిజన్‌ 
ఆంధ్రప్రదేశ్‌లో టెలివిజన్‌ 
దూరదర్శన్‌ వికాసం 
దూరదర్శన్‌ ప్రసార సరళి 


ర్‌ 
6-15 
16-24 
25-27 
28-32 
33-66 
67-87 


88-93 





పరిచయం 


కాలం ఒక మహా ప్రవాహం. ఈ ప్రవాహంలో సంవత్సరాలు, 
దశాబ్దాలు, శతాబ్దాలు, చివరకు సహస్రాబ్దాలు కూడా, చిన్నచిన్న గులకరాళ్ళ 
మాదిరిగా దొర్లిపోతూవుంటాయి. ఇంతటి ప్రవాహం ముందు మనిషి నిజానికి 
ఒక సూక్ష్మజీవి. అయితే అప్పుడప్పుడు, ఈ మనిషి ఏదో ఒక కొలమానం 
వద్ద నిలబడి, తన గతిని సమీక్షించుకోవడం, భవిష్యత్తును నిర్ణయించుకోవడం 
చేస్తూ వుంటాడు. ఇది వ్యక్తిగతమే కాదు, వ్యవస్థలోనూ అంతే. అటువంటి 
ప్రయత్నంలో భాగంగా, గతాన్ని ఒక్కసారి సంహావలోకనం చేసుకొన్నప్పుడు,/ 
సమాజపు గతచరిత్ర అంతా మన కళ్ళముందు నిలుస్తుంది. అభివృద్ధి అన్న 
ప్రకరణం వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా 
తెలుస్తుంది. అదేమంటే, గత సహస్రాబ్దం మానవ నాగరికతలో అత్యంత 
విశిష్టమైనది అని. అందునా గత సహస్రాబ్దంలో గడచిన శతాబ్దానికి మరీ 
ముఖ్యమైన విశిష్టత వుంది. ఈ శతాబ్దిం సారస్వత, సాంస్కృతిక సాంకేతిక, 
సామాజిక రంగాల వంటి ప్రతీ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు 
తెచ్చింది. ఈ మార్పులన్నీ పురోగమన దిశలోనే ఉన్నాయి. అందుచేత ఈ 
పురోగమనం, భారతజాతి చరిత్రలో అపురూపమై చరిత్రకెక్కింది. 


ఈ శతాబ్దపు తొలి రోజులు, మనకి అందించిన ఒక అద్భుత సాంకేతిక 
పరిజ్ఞాన ఫలం టెలివిజన్‌. విద్యను, విజ్ఞానాన్ని, వినోదాన్ని ఏకకాలంలో 
అందించ గలిగే సామర్థ్యంతో, ఈ టెలివిజన్‌ వ్యవస్థ మనిషికి చాలా 


లై పరిచయం 


దగ్గరయిపోయింది. ఎంత దగ్గరయిపోయిందంటే అది మనిషి నిత్యజీవితంలో 
ఒక భాగమైపోయింది. టెలివిజన్‌లేని మనిషి జీవితమూ, సమాజ చిత్రము 
మన ఊహకు కూడా అందని రోజులొచ్చాయి. పూర్వకాలంలో మహర్షులు 
దివ్యదృష్టితో భూత భవిష్యద్వర్తమానాలను దర్శించేవారని విశ్వసించే సంస్కృతి 
మనది. ఆ విశ్వాసానికి మరింత బలమైన నమ్మకాన్ని కలిగిస్తోంది, మన 
శాస్త్రవిజ్ఞానం. ఈ టెలివిజన్‌ వ్యవస్థ ద్వారా దూరాన్ని అధిగమించడం, 
టెలివిజన్‌ సాధించిన తొలి ఘనవిజయం. తెలిసి ఉన్న ప్రాంతాల నుండే 
కాదు, తెలియని సుదూర ప్రాంతాల నుండి కూడా, ఆయా సంఘటనల్ని 
ప్రత్యక్షంగా అక్కడే ఉండి దర్శిస్తున్నట్లుగా ఒక అనుభూతిని ఈ వ్యవస్థ ద్వారా 
పొందగలుగుతున్నాం. ఇక్కడే దూరం మనిషి ముందు ఓడిపోయింది. మన 
ఊహకి కూడా అందరాని రోదసిలో వ్యోమనౌకలో ప్రయాణిస్తున్న భారతీయ 
తొలి వ్యోమగామి రాకేశ్‌ శర్మను, భూతలం నుండి, ఆనాటి ప్రధానమంత్రి 
శ్రీమతి ఇందిరాగాంధీ పలకరించడాన్ని మనదేశ ప్రజ ప్రత్యక్షంగా వీక్షించడం 
ఒక అద్భుతమే మరి. “ఎలా కనిపిస్తోంది మనదేశం?” అని ఆమె అడిగినప్పుడు, 
“సారే జహాసే అచ్చా' అని రాకేశ్‌ శర్మ అంతరిక్షం నుండి బదులు పలికినప్పుడు, 
భారతీయులంతా ఆనందంతో పులకరించిపోయిన ఆ చారిత్రక క్షణాలు కేవలం 
టెలివిజన్‌ పుణ్యమే. కాలం కూడా కొంతవరకు మనిషి అదుపులో ఉండటానికి 
కూడా, టెలివిజన్‌ కారణం. మన దేశంలోనైనా, ప్రపంచ దేశాల్లో మరెక్కడైనా 
కానివ్వండి ఏదేని ఒక విశేష సంఘటన జరిగితే అది జరుగుతున్న క్షణంలోనే 
మనం మన ఇళ్ళల్లోనే ఉండి వీక్షించగలగడం, మనిషి కొంతవరకు కాలంమీద 
సాధించిన విజయమే. ఇక్కడొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అమెరికాలోని 
న్యూయార్క్‌లో అతి పొడవైన బవుళ అంతన్ఫుల భవనాలుగా 
గౌరవాన్నందుకొంటున్న జంట భవనాలను, ఒక తీవ్రవాద సంస్థ విమానాలతో 
కూల్చివేయడం మనకు తెలుసు. అయితే మొదటి భవనాన్ని కూల్చివేసిన 
తర్వాత కొన్ని నిముషాల వ్యవధిలో రెండవ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. 
ఈ స్వల్ప వ్యవధిలో రెండవ భవనాన్ని కూల్చివేయడం, ప్రపంచంలో కొన్ని 


తెలుగునాట దృశ్య మాధ్యమం 3 
దేశాల ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగలిగారంటే అసలు మనం నమ్మగలమా? 
నిజం. ఇదొక నమ్మలేని నిజం. కాలంపైన ప్రసార మాధ్యమం. తన ఆధిపత్యాన్ని 
ప్రకటించిన క్షణాలవి. చరిత్రలో పదిలంగా ఉంటాయి. 


టెలివిజన్‌ అనే వ్యవస్థ మానవ జీవనంపైన కూడా ఊహించని 
ప్రభావాన్ని చూపుతోంది. మనిషి నిత్యజీవితంలో ఎన్నో మార్పులు టెలివిజన్‌ 
కారణంగానే వచ్చేశాయి. కొత్తతరం భాషమారిపోయింది. మనతో మాట్లాడే 
సన్నివేశంలో ఈనాటి తరం ప్రకటించే హావభావాల తీరుమారిపోయింది. 
వేషధారణ ఎంతగా మారిపోయిందో మనం గమనిస్తూనే ఉన్నాం. 
నిన్నమొన్నటిదాకా, కళ్ళముందు కదలాడిన వస్త్రధారణ, ఇవాళ 
మ్యూజియమ్‌లలో ఉంచి, రేపటి తరానికి పరిచయం చేసే రోజులొచ్చేశాయి. 
రెండేళ్ళ పిల్లలకి అన్న పెట్టే అమ్మలు కూడా “టి.వీ ఆన్‌చేస్తే తప్ప మా వాడు 
అసలు ముద్ద నోట్లో పెట్టుకోడండీ” అంటున్న రోజులొచ్చేశాయి. మనిషి 
ఆలోచనలు, అలవాట్లు మారిపోయాయి. అర్ధరాత్రి వరకు టి. వీలో సినిమాలు, 
సీరియళ్ళు చూస్తున్న చిన్నా పెద్దా ప్రేక్షకుల కారణంగా, వాళ్ళ నిద్రాహారాల్లో 
మార్పులు వచ్చాయి. పల్లెలకి, పట్టణాలకి, నగరాలకి మధ్య నాగరిక జీవన 
సరిహద్దురేఖలన్నీ చెరిగిపోయాయి. పల్లె నుంచి మహానగరాల వరకు, టెలివిజన్‌ 
ఒక గొప్ప వారధిగా మారిపోయింది. ఆ కారణంగా, నాగరికత, అటు నుంచి 
ఇటు, ఇటు నుంచి అటు హాయిగా పచార్లు చేస్తోంది. అందుకే ఇప్పుడు 
విభజన రేఖలులేవు. పద్ధతి మారిపోయిన జీవితాల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు 
ఎదుర్కొంటున్నారు. దైనందిన దినచర్యలు బాగా మారిపోయాయి. రెప్ప 
వేయకుండా, గంటలకొద్దీ టీవీలు చూడటం వల్ల ప్రేక్షకులకు, ముఖ్యంగా 
పిల్లలకు కొన్ని దృష్టిదోషాలు కూడా ఏర్పడ్డాయి. పిల్లల చదువులు సాగాలంటే, 
ఇళ్ళల్లో టి.వీ కనెక్షన్లు తీసేయించిన కుటుంబాలు ఒక పక్కన ఉంటే మరొక 
పక్కన డ్రాయింగ్‌ రూమ్‌లో ఒక టి.వీ, పెద్దల బెడ్‌రూములో ఒక టి.వీ, 
పిల్లల బెడ్‌రూములో ఒక టి.వీ, భోజనాలు చేస్తూ చూడటానికి వీలుగా డైనింగ్‌ 


శీ పరిచయం 


హాల్‌లో ఒక టి.వీ, ఇలా ఇంటికొక టి.వి. కాదు, గదికి ఒక టి.వీ అనే 
కుటుంబాలు ఉన్నాయి. = 


క్రికెట్‌ మ్యాచ్‌లకు వేలంవెర్రిగా ఎగబదే జనాలు, టి.వీలకు 
అతుక్కుపోవడం మొదలుపెట్టారు. స్టేడియంలో ఉండి చూడటం కంటే పదిరెట్లు 
మెరుగైన పద్ధతిలో టి. వీలో క్రికెట్‌ చూడగలమనే విశ్వాసం ప్రేక్షకుల్లో పెరిగింది. 
అతి కీలకమైన మూడవ అంపైర్‌ నిర్ణయాలు, రీప్లేలు ఈ క్రికెట్‌ ఆటను 
మరింత దగ్గరచేసి, (ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. తిరుమల శ్రీవారి 
బ్రహ్మోత్సవాల వంటి జనసమ్మర్దం కలిగిన విశేష సంఘటనలను, భక్తుల 
తొక్కిడికి దూరంగా, ఇళ్ళల్లో ఉండి, హాయిగా చూడవచ్చనే భావనను, టెలివిజన్‌ 
పేక్షకులకు కలిగించింది. భారీ ఎత్తున జరిగే సినిమా ఉత్సవాలను, అందులో 
పాల్గొనే సినిమా హీరోలను, హీరోయిన్లను, ఇతర ప్రధాన నటీనటులను ఇంటి 
దగ్గర కూర్చోని, తీరిగ్గా ఏ హడావిడి లేకుండా చూడగలిగే వీలును కూడా 
టెలివిజన్‌ కలిగించింది. ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడా ఉత్సవాలను, 
ప్రత్యక్షంగా దర్శించి, అక్కడ జరిగే అద్భుత ప్రదర్శనలు తిలకించి, ప్రేక్షక 
సమక్షం ఆశ్చర్య చకితమయ్యేలా చేస్తోంది టెలివిజన్‌. శ్రీహరికోట రాకెట్‌ 
ప్రయోగ కేంద్రాల నుండి, మనదేశం స్వయంగా స్వంత సాంకేతిక పరిజ్ఞానంతో 
తయారుచేసిన రోదసీ నౌకల ప్రయోగ సన్నివేశాలను టెలివిజన్‌ ప్రత్యక్షంగా 
చూపి, ప్రతి భారతీయుడు, మనదేశ సాంకేతికాభివృద్ధికి గర్వపడేలా చేస్తోంది. 
అలాగే, సముద్రతీరంలో నావికాదళం, నౌకలపై నిర్వహించే అద్భుత 
విన్యాసాలు, వైమానికదళం, గగన సీమలో నిర్వహించే ఒళ్ళుగగుర్పొడిచే 
సన్నివేశాలను, టెలివిజన్‌ ప్రత్యక్షంగా చూపి ఉండకపోతే, ఆయా ప్రాంతాలకు 
ప్రవేశం కూడా దొరకని, సామాన్య ప్రజలు, మన నావికాదళ, వైమానికదళ 
సామర్థ్యాలను అంచనావేసే అవకాశమే దొరికేది కాదు. అలాగే, జనవరి 
26వ తేది రిపబ్లిక్‌ దినోత్సవ సంబరాలను, ఢిల్లీలోని ఇండియాగేట్‌కు 
సమీపంలోని ప్రధాన రహదారి నుండి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, 


తెలుగునాట దృశ్య మాధ్యమం 5 
ఎజ్జికోట నుండి దేశ ప్రధానులు జాతీయ జెండాను ఎగురవేయడం వంటి 
సన్నివేశాలను టెలివిజన్‌ ప్రసారం చేయకపోతే, భారతీయులంతా, ఆ 
వేదుకల్నిచూసే అవకాశం కలిగేదికాదు. వారంతా ఏకకాలంలో ఆ సంఘటనలు 
చూసి, భారతీయులుగా గర్వపడే సన్నివేశాన్ని టెలివిజన్‌ కల్పించింది. 


ప్రజానీకం తమ బాగోగులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో కూడా 
టెలివిజన్‌ కీలక పాత్రను పోషించింది. ముఖ్యమంత్రితో ముఖామేక్షో వంటి 
ఫోన్‌-ఇన్‌-కార్యక్రమాలు ప్రసారం చేయడంవల్ల, ముఖ్యమంత్రి స్థాయి నేతకు 
నేరుగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం దొరికింది. అలాగే, 
ఉన్నతస్థాయి అధికారులతో కూడా ఫోన్‌-ఇన్‌-కార్యక్రమాలను ప్రసారం 
చెయ్యడం ద్వారా ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం 
కలిగింది. ఈ కార్యక్రమాలన్నీ ప్రేక్షకులందరి సాక్షిగా ప్రసారమౌతాయి కనుక, 
ఆయా సమస్యలకు వెంట వెంటనే పరిష్కారాలు లభించాయి. అంటే, మెరుగైన 
జీవన సరళిని సామాన్యుడికి కూడా అందించగలిగే ఒక సామర్ద్యాన్ని టెలివిజన్‌ 
సొంతం చేసుకొంది. 


ఇలా చెప్పుకుంటూపోతే, ఎన్నెన్నో విజయాలు టెలివిజన్‌ తన పేరిట 
నమోదు చేసుకుంది. ఇది నాణానికి ఒకవైపు. రెండవ వైపు పరిశీలిస్తే టెలివిజన్‌ 
కొంత అపఖ్యాతిని మూటకట్టుకున్న సన్నివేశాలు లేకపోలేదు. “అబ్బబ్బ ఏం 
టీవీలండీ బాబూ!” అంటూ ప్రేక్షకులు కాస్తంత భఛీదరించుకొన్న సందర్భాలు 
ఉన్నాయి. అటువంటి విమర్శలు, “శుభమా” అని ప్రారంభిస్తూ ముందు ఎందుకు 
చెప్పుకోవడం. ఆయా సందర్భాల్లో వాటిని ముచ్చటించుకుందాం. ఏమైనా 
టెలివిజన్‌ అనే సాధనం, సామాన్య జన జీవితం మీద సహితం వేసిన ముద్ర 
ఇంతటిది అని ఊహించనంత పెద్దది అనేమాట మాత్రం నిశ్చయం. 





ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 


ప్రపంచంలో ఏడు అద్భుతాలున్నాయనేది జగమెరిగిన సత్యమే. నిజానికి 
ఈ నిర్మాణ అద్భుతాలకి సమాంతరంగా, వివిధ రంగాలలో అనేక అద్భుతాలు 
ఉన్నాయి. అయితే, వాటిని గుర్తించే ప్రయత్నం మనం చెయ్యలేదు. నిజానికి 
అటువంటి ఒక సాంకేతిక అద్భుతం టెలివిజన్‌. కళ్ళముందు లేనిదాన్ని, 
కళ్ళముందు జరగని సంఘటనను, మన కళ్ళతోనే, మరెక్కడో ఉండి ప్రత్యక్షంగా 
వీక్షించగలిగే ఒక అపూర్వ అవకాశాన్ని టెలివిజన్‌ ఆవిష్కరణ మనకు 
కలిగించింది. ఒక అద్భుతంగా ప్రారంభమైన టెలివిజన్‌, ఈనాడు మనిషి 
జీవితంలో అతి సామాన్యమైన వస్తువైపోయింది. వాడకట్టంతటికి ఒకే టెలివిజన్‌ 
ఉండే రోజుల్నుంచి ప్రతి ఇంటికి ఒక టెలివిజన్‌గా మారే పరిస్థితినుంచి, 
ఇవాళ గది గదికి కిటికీలు, తలుపులు ఉన్నట్లే ప్రతి గదికి ఒక టెలివిజన్‌ 
చేరిపోయింది. ఎటువంటి సమాచారాన్నైనా క్షణాల్లో ప్రపంచ మారుమూలలకు 
చేర్చగలిగే ఈ పటిష్ట సాంకేతిక వ్యవస్థ తొలిరోజులను ఒక్కసారి సింహావలోకనం 
చేసుకోవలసిన అవసరం ఉంది. 


అమెరికా, రష్యా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో తొలినాటి టెలివిజన్‌ ఒక 
రూపు సంతరించుకొంది. ఆయాదేశాల శాస్త్రవేత్తల మేధోమధనం కారణంగా 
టెలివిజన్‌ ఆవిర్భవించినా, అందరిలోకి ఎక్కువగా, ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ 
లోగిబైర్స్‌ అనే శాస్త్రజ్ఞుడు టెలివిజన్‌ నృవ్టీకర్తగా ప్రాచుర్యాన్ని 
సముపార్ణించుకొన్నాడు. ఇంగ్లాండ్‌లో బైర్జ్‌ టెలివిజన్‌ అనే ఒక అతిచిన్న వ్యవస్థ 
ఏర్పడి, బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (39 6)రేడియో ట్రాన్స్‌మిటర్‌ ద్వారా 


తెలుగునాట దృశ్య మాధ్యమం | 
1929వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రసారాన్ని చేసింది. ప్రపంచంలో ఇదే 
మొట్టమొదటి టెలివిజన్‌ ప్రసారం. అయితే ఇది కేవలం ప్రయోగాత్మక ప్రసారం. 
బైర్డ్‌ తన ఎలక్ష్రోమెకానికల్‌ వ్యవస్థ ద్వారా ఈ ఘనతను సాధించాడు. 1930 
వ సంవత్సరం నాటికి, వారానికి ఐదు రోజులు, పరిమిత సమయాల్లో బైర్డ్‌ 
తన వ్యవస్థ ద్వారా కార్యక్రమాలు అందించగలిగే స్థాయికి చేరాడు. సరిగ్గా 
అదే సమయంలో 'సౌతాంప్టన్‌ అనే శాస్త్రజ్ఞుడు మరో ఘనతను సాధించాడు. 
“పెగ్గీఓనైలొ అనే నటి, గాయనితో ఒక పరిచయ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం 
ద్వారా అందించి, ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాడు. 1932వ సంవత్సరం 
ఆగస్టు 22వ తేదిన బైర్జ్‌ రూపొందిన 30 లైన్ల ఎలక్ష్రోమెకానికల్‌ వ్యవస్థ 
ఆధారంగా బి.బి.సి తన ప్రసారాలను ప్రారంభించింది. 1936 నాటికి బి.బి.సి 
రెండు వ్యవస్థల ఆధారంగా (ప్రసారాలను అభివృద్ధిపరిచింది. మార్శొని 
ఇయమ్‌.ఐ 405 లైన్లు ఒక వ్యవస్థకాగా, అభివృద్ధిపరచిన బైర్జ్‌ 240 లైన్ల 
వ్యవస్థ మరొకటి లండన్‌లోని అలెగ్జాండ్ర రాజప్రసాదం నుంచి ఈ ప్రసారాలు 
జరిగిన తదనంతర కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం, ప్రత్యేక కమిటీ సూచనల 
మేరకు, మార్మొని ఇయమ్‌.ఐ ఎలక్ష్రానిక్‌ వ్యవస్థలోని దృశ్య నాణ్యతను 
పరిగణనలోకి తీసుకొని, బైర్డ్‌ వ్యవస్థను 1937వ సంవత్సరంలో నిలిపివేసింది. 
1936వ సంవత్సరం నుండి 1939 వ సంవత్సరం వరకు లండన్‌లో ఈ 
టెలివిజన్‌ ప్రసారాలు రోజుకు నాలుగు గంటల వ్యవధిలో ప్రసారం అయ్యేవి. 
12 నుండి, 15 వేల వరకు ప్రేక్షకులు ఉండేవారట. కొన్ని రెస్టారెంట్లలోను, 
బార్లలోనూ, టివీ సెట్లు ఉండేవి కనుక ఆయా ప్రాంతాల్లో క్రీడా స్తంృబబంధమైన 
అంశాలు ప్రసారమైనప్పుడు, వందకు పైగా ప్రేక్షకులు గుమిగూడి ప్రసారాన్ని 
తిలకించేవారట. సామాజిక అంశాలపైన దృష్టిసారించి, మధ్యాహ్నం వేళల్లో 
కూడా కార్యక్రమాలు ప్రసారంచేయాలని సంకల్పించిన తరుణంలోనే 1939వ 
సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీన బి.బి.సి అర్ధాంతరంగా తన ప్రసారాలను 
నిలిపివేయవలసి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఈ టెలివిజన్‌ 
ప్రసారాలు నిలిచిపోయాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేషమేమిటంటే, 
1989 లో ఏకార్టూన్‌ ప్రదర్శన తర్వాత, ప్రసారాలు నిలిచిపోయాయో తిరిగి 


8 ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 


అదే కార్టూన్‌ ప్రదర్శనతో 1947వ సంవత్సరం జూన్‌ 7వ తేదిన బి.బి.సి 
తిరిగి తన ప్రసారాలను అలెగ్జాండ్ర రాజప్రసాదం కేంద్రం పునః 
ప్రారంభించింది. 


అమెరికాలో కూడా టెలివిజన్‌ ప్రసారాల పరిశోధనలు, ప్రయోగాలు 
1928 నాటికే ప్రారంభమయ్యాయి. 6.జెన్‌కిన్స్‌ వాషింగ్టన్‌ డి.సి. నుండి 
హ్యూగోజెర్చబాక్‌ న్యూయార్క్‌ నుండి తమ ప్రయోగాలు ప్రారంభించారు. ఆ 
రోజుల్లోనే టెలివిజన్‌ అనే పేరుతో ఈ వ్యవస్థకు సంబంధించిన మొదటి 
పత్రికను కూడా అతడు ప్రచురించాడు. ౪₹/౮635 సంస్థ ద్వారా 1931 వ 
సంవత్సరం ఏప్రిల్‌ 26వ తేదన, న్యూయార్క్‌ నగరం నుండి తొలిసారి 
రోజువారీ టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 


న్యూయార్క్‌ నగరంలో ఫిఫ్త్‌ ఎవెన్యూలోని ఎయియోలియన్‌ హాలులో 
వేలాదిమంది గుమిగూడి, అప్పటి టీవి నటులు అనౌన్సర్‌లను అభినందించారు. 
ఈ ప్రసారాలు ప్రతిరోజు నాలుగు గంటలు మాత్రమే ఉండేవి. సి.బి.యస్‌ 
_ వ్యవస్థ ద్వారా న్యూయార్క్‌ నుండి వారం రోజులపాటు ప్రతిరోజు ప్రసారాలు 
1981 వ సంవత్సరంలో జూలై 21వ తేదిన ప్రారంభమైనాయి. 60 లైన్ల 
ఎలక్షోమెకానికల్‌ సిస్టమ్‌ ద్వారా ప్రసారమయ్యేవి. 1935 వ సంవత్సరంలో 
స్వల్పస్థాయి ఎలక్ర్రోమెకానికల్‌ సిస్టమ్‌ ద్వారా వచ్చే ప్రసారాలను అమెరికా 
ప్రభుత్వం రద్దుచేసింది. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రం, ఈ 
విషయంలో మినహాయింపు ఉండేది. ఈ మినహాయింపు కూడా 1939 వరకు 
మాత్రమే కొనసాగింది. డాన్‌ లీ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ 1936వ సంవత్సరం 
జూన్‌ 15వ తేదిన 240 లైన్ల హైడిఫినిషన్‌ ప్రసారాలను లాస్‌ఏంజిల్స్‌ 
కేంద్రంగా ప్రారంభించింది. యన్‌. బి.సి వ్యవస్థ తమ అధికారిక ప్రసారాలను 
1939 వ సంవత్సరం ఏప్రిల్‌ 30వ తేదిన ప్రారంభించింది. 1939 వ 
సంవత్సరం న్యూయార్క్‌ వరల్డ్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవం ఈ ప్రసారాల్లోని 
తొలి కార్యక్రమం. మే నుండి డిసెంబర్‌ వరకు మాత్రమే, బుధవారం నుండి 
ఆదివారం వరకు జరిగే ఈ ్రసారాల్లో 38% వార్తాంశాలు ఉండేవి. 29% 


తెలుగునాట దృశ్య మాధ్యమం 9 
నాటకాలుండేవి. 17% విద్యావిషయక కార్యక్రమాలుండేవి. న్యూయార్క్‌ 
లాస్‌ఏంజెల్స్‌ నగరాల్లో అందుబాటులో ఉండే ఈ ప్రసారాలకు 2 వేల టీవి 
సెట్లు ఉందేవి. దాదాపు 8 వేల మంది ప్రేక్షకులు ఉండేవారని అంచనా. 
రిమోట్‌ వ్యవస్థ కలిగిన ఒక ట్రక్కులో సాంకేతిక పరికరాలను అమర్చి బహిరంగ 
ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలను కూడా ప్రసారం చేసేవారు. అంపైర్‌ స్టేట్‌ 
భవంతి పైభాగంలో ఉన్న ట్రాన్స్‌మిటర్‌ ద్వారా పదిమైళ్ళ (16 కి.మీ) పరిధిలో 
ఉండే ప్రాంతాల్లోని బహిరంగ కార్యక్రమాలు ప్రసారంచేసేవారు. మెడిసన్‌ 
స్క్వేర్‌ గార్దెన్‌లో జరిగే కార్యక్రమాలను కూడా, ఆ ట్రాన్స్‌మిటర్‌ ద్వారా ప్రసారం 
చేసేవారు. అటువంటి సమయాల్లో రిమోట్‌ ట్రక్కు కాకుండా కోఆక్సిల్‌ కేబుల్‌ 
(60౫121 02019) వాడటం ద్వారా ఈ ప్రసారాలు నిర్వహించేవారు. దాదాపు 
50 మైళ్ళ పరిధిలో ఈ కార్యక్రమాలను స్పష్టంగా చూసే అవకాశం కలిగేది. 
పదిమిలియన్ల ప్రేక్షకులు ఈ ప్రసారాలు చూసేవారని అంచనా. 


టెలివిజన్‌ (వ్రసారాల్లో 941, షగ56 అనే రెండు రకాల 
విధానాలున్నాయి. ఈనాడు మనదేశంలో ఉన్నది 941. విధానం. అమెరికాలో 
అమలులో ఉన్న విధానం 750. ఈ సాంకేతిక విధానాన్ని ఎఫ్‌.సి.సి సం 
1941వ సంవత్సరం మే 2వ తేది నుండి అమలులోకి తెచ్చింది. 525 లై 
ఈ వ్యవస్థవల్ల దృశ్యంలో స్పష్టత అధికమవుతుంది. 1941వ సంవత్సరం 
జూలై 1వ తేది మధ్యాహ్న ప్రసారంలో మొదటిసారి ఒక వాణిజ్య ప్రకటన 
ప్రసారమైంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలోని ఆయా కేంద్రాల్లో 
టివీ ప్రసారాలు కుంటుపడ్డాయి. పదిహేను గంటల ప్రసారాలు నాలుగు 
గంటలకు కుదించుకుపోయాయి. కొన్ని సంస్థలు తమ ప్రసారాలు 
నిలిపివేశాయి. ప్రసారాలు కొనసాగించినా టెలివిజన్లలో వినోదాంశాలు, 
బాక్సింగ్‌, నాటకాలు, మేడిసన్‌ స్క్వేర్‌లోని కార్యక్రమాలతోపాటు, యుద్ధ వార్తా 
చిత్రాలను ప్రసారం చేసేవారు. అంతేకాదు, ప్రథమ చికిత్స నిర్వహణలో 
శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రసారం చేసేవారు. 


స్త 
గ్ర 
లైన్ల 


10 ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 


1947 వ సంవత్సరంనాటికి అమెరికాలోని న్యూయార్క్‌ పరిసర 
ప్రాంతాలలో దాదాపు 44 వేల టివీ సెట్లుండేవనేది ఒక అంచనా. 1994వ 
సంవత్సరంలోనే, యన్‌.బి.సి సంస్థ న్యూయార్క్‌ కేంద్రంగా, మూడు స్టేషన్ల 
అనుసంధాన వ్యవస్థ కలిగి తన ప్రసారాలను ఆరంభించింది. 1946 లో 
డ్యూమౌంట్‌ టెలివిజన్‌ సంస్థ, సిబియస్‌, ఎ.బి.సి సంస్థలు 1948వ 
సంవత్సరంలోనూ ఈ అనుసంధాన ప్రసారాలు ప్రారంభించాయి. ఈ 
ప్రసారాలు 1949వ సంవత్సరంలో న్యూయార్క్‌ నుండి, మిసిసిపి నది వరకు, 
1951 సంవత్సరంలో పశ్చిమ తీరప్రాంతానికి బాగా విస్తరించాయి. రంగుల 
టివీ ప్రసారాలను 1951 వ సంవత్సరంలోనే సి.బి.యస్‌ సంస్థ వాణిజ్య 
స్థాయిలో ప్రసారం చేసింది. అయితే ఆర్ధిక, సాంకేతిక కారణాలవల్ల నాలుగు 
నెలలకే ఈ రంగుల ప్రసారాలు నిలిచిపోయాయి. టెలివిజన్‌ పరిశ్రమలోని 
నేషనల్‌ టెలివిజన్‌ సిస్టం కమిటీ (౧56) 0గసాంకేతిక విధానంలో రంగుల 
టెలివిజన్‌ను అభివృద్ధి పరచింది. ఈ కారణంగా రంగుల ప్రసారాన్ని తెలుపు 
నలుపు టీవీల్లో కూడా ప్రసారమయ్యే వీలుకలిగింది. ఆ విధంగా 1953 వ 
సంవత్సరంలో తిరిగి రంగుల టెలివిజన్‌ అమెరికాలో మళ్ళీ దృశ్య మాధ్యమంలో 
ప్రత్యక్షమయ్యింది. 

ఇక కెనడా దేశానికొస్తే కెనడియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (సి.బి.సి) 
అమెరికన్‌ విధానమైన 525 లైన్ల ౫/50 పద్ధతినే అనుసరించింది. 1952వ 
సంవత్సరంలో కెనడాలో టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి 
ప్రసారం, మాంట్రియల్‌లోని క్యూబెక్‌ స్టేషన్‌ నుండి సెప్టెంబర్‌ 6వ తేదిన 
1952వ సంవత్సరంలో జరిగింది. ఇది ద్విభాషా ప్రసారం. ఇంగ్లిషు, ఫ్రెంచ్‌ 
భాషల్లో ఈ ప్రసారం జరిగింది. అయితే ఆ తరువాత రెండు రోజులకే, 
టొరొంటోలోని ఆన్‌టారియో స్టేషన్‌ నుండి ఇంగ్లిష్‌ ప్రసారాలు ప్రధానంగా 
ప్రసారమయ్యాయి. ఫ్రెంచ్‌ భాష ప్రధానంగా ప్రసారాలు మాంట్రియల్‌లోని 
స్టేషన్‌ నుండి ప్రసారమయ్యేవి. దేశంలోని (పైవేట్‌ స్టేషన్లన్నీ కెనడియన్‌ 


తెలుగునాట దృశ్య మాధ్యమం [1 


బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌కి అనుబంధింపబడి ఉండాలని ఒక నిబంధన ఉందేది. 
అయితే 1960-61 ప్రాంతంలో ఈ నిబంధన సడలించబడింది. 


ఫ్రాన్స్‌ దేశంలో టెలివిజన్‌ తొలి ప్రసారాలు 1930 వ సంవత్సరంలో 
ఆరంభమయ్యాయి. అయితే నూతన సాంకేతికతను సమకూర్చుకుని ఈ 
రంగంలో వురోగమించే విషయంలో ట్రాన్స్‌ చాలా నిదానంగా 
వ్యవహరించినట్టనిపిస్తుంది. నిజానికి 1929 వ సంవత్సరంలోనే, బెర్నాడ్‌ 
నాటన్‌ అనే శాస్త్రజ్ఞుడు 1926 ఎ సంవత్సరం నవంబర్‌లోనే మొదటి టెలివిజన్‌ 
కంపెనీని ఏర్పాటుచేసినా, 1981 వ సంవత్సరంలో ఏప్రిల్‌ 14న మొదటి 
టెలివిజన్‌ ప్రసారాన్ని చేయగలిగింది. ఈ తొలి ప్రసారాలు 30 లైన్ల ప్రమాణ 
స్థాయిలో ఉండేవి. ఈ స్థాయిని 60 లైన్లకు పెంచుతూ నలుపు తెలుపు టీవీని, 
రెనెబెతెలెమి 1982 లో డిసెంబర్‌ నెల నాటికి అభివృద్ధి చేశాడు. వారానికి 
ఒక గంట మాత్రమే ప్రసారాలు సాగించే పారిస్‌ టెలివిజన్‌, 1933 వ 
సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి, ప్రసారాలను ప్రతిరోజు కొనసాగించే 
స్థితికి చేరింది. 


1935 వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన, (ఫ్రెంచ్‌ దేశపు అధికారిక 
టెలివిజన్‌ ప్రసారాలు, ్రాన్స్‌లో ఆరంభమయ్యాయి. ఇవి 60౭క్టైవ్ల. 
ప్రమాణస్థాయిలో ఉందేవి. ఆ తొలి ప్రసారంలో అప్పటి సుప్రసిద్ధ నటీమణి 
'బిటైస్‌ బ్రెట్టీ' పాల్గొన్నారు. పారిస్‌లోని రేడియో స్టూడియో నుండి ఈ ప్రసారం 
జరిగింది. వంద కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రసారం అందుబాటులో ఉండేది. 
ఫ్రాన్స్‌దేశపు తపాలాశాఖ మంత్రి జార్డ్‌మండేల్‌ అభివృద్ధిపరచిన 180 లైన్ల 
ట్రాన్స్‌మిటర్‌ను ఈఫిల్‌ టవర్‌పైన ప్రారంభించారు. ఈ ప్రారంభం 1985 
లో నవంబర్‌ 10 వ తేదీన జరిగింది. 18 వ తేదీన సుసీవిన్‌కర్‌ అనే ఫ్రెంచ్‌ 
టివీలో తాలి అనౌన్సర్‌, దాదాపు రెండు గంటలపాటు, పాత్రికేయులకు 
ప్రదర్శనాత్మక వివరాలను విశదంచేశారు. 1937వ సంవత్సరం జనవరి 4వ 
తేది నుండి రెండువేళల్లో ప్రసారాలు కొనసాగేవి. ఉదయం 11 గంటల 
నుండి 11.80 గంటలవరకు తిరిగి రాత్రి 8 గంటల నుండి 8.30 


12 ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 


గంటలవరకు వారంలో అన్ని రోజులు ప్రసారమయ్యేవి. అయితే ఆదివారాలు 
అదనంగా సాయంత్రం 5.80 గంటల నుండి 7.380 గంటల వరకు కూడా 
ఉండేవి. 19388 జూలై నాటికి, టివీ ప్రసారాల నాణ్యత, 455 లైన్ల 
ప్రమాణస్థాయికి చేరింది. రెండు నుండి మూడు వందల టివీసెట్లుందేవట. 
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌ ప్రవేశించిన కారణంగా, టివీ ప్రసారాలు 
నిలిచిపోయాయి. ఈఫిల్‌ టవర్‌పై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మిటర్‌, ధ్వంసమైంది. 
టెలిఫన్‌కెన్‌ కంపెనీతో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, జర్మనీకి చెందిన 
తపాల మరియు రేడియోశాఖ 1948వ సంవత్సరం మే 7 నుండి ప్రసారాన్ని 
ప్రారంభించింది. ఈ ప్రసారం ఐదున్నర గంటలపాటు సాగేది. ఇలా 1944 
ఆగస్టు 16 వరకు కొనసాగింది. 441 లైన్ల టివీ సెట్లను దాదాపు వెయ్యింటిని, 
సైనిక ఆసుపత్రులలో ఏర్పాటు చేశారు. నాజీల ఆధీనంలోని టెలివిజన్‌, ఈఫిల్‌ 
టవర్‌పై శిథిలమైన ట్రాన్స్‌మిటర్‌ ద్వారానే ప్రసారాలను చేసేది. ఈ టీవీ 
సంకేతాలు ఇంగ్లాండ్‌ దక్షిణతీరంలోని 4౯కు, 330కి అందివచ్చేవి. పారిస్‌ 
విముక్తి పొందిన అనంతరం 1944 వ సంవత్సరం అక్టోబర్‌ 1 నుండి తిరిగి 
సాధారణ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రసారాలు కాగ్సెక్‌జె స్టూడియో 
నుండి జరిగినా, తిరిగి ఈఫిల్‌టవర్‌పై ట్రాన్స్‌మిటర్‌ను పూర్తిస్థాయిలో 
పునర్మించారు. 1945 అక్టోబర్‌ నుండి ప్రసారాలు అక్కడి నుండి జరిగేవి. 
1948 వ సంవత్సరం చివరి భాగం నుండి ఈ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 
ఇక్కడ గమనించవలసిన విశ్రేషమేవీటంటే, ఫ్రాన్స్‌ దేశమొక్కటే, యూరోపియన్‌ 
దేశాలలో, ఈ 819 లైన్లు సాంకేతికతను తన ప్రసారాలకు వినియోగిస్తుంది. 
తక్కిన దేశాల్లో 625 లైన్ల సాంకేతికతనే వినియోగిస్తాయి. 


జర్మనీ దేశంలోని టెలివిజన్‌ ప్రసార ప్రారంభ వికాసాలను ఒక్కసారి 
మననం చేసుకోవాలి. ఎలక్షోమెకానికల్‌ ప్రసారాలు జర్మనీలో 1929 వ.. 
సంవత్సరం ప్రాంతంలోనే ప్రారంభమయ్యాయి. అయితే ఇది మూకీ టెలివిజన్‌ 
లాంటిది. శబ్దం వినబడేది కాదు. దృశ్యం మాత్రమే కనిపించేది. ఈ పరిస్థితి 
1934వ సంవత్సరం వరకు కొనసాగింది. ఎలక్ట్రానిక్‌ నెట్‌వర్క్‌ సేవల ద్వారా 


తెలుగునాట దృశ్య మాధ్యమం [13 
టెలివిజన్‌ ప్రసారాలు 1935 వ సంవత్సరం మార్చి 22వ తేదిన 
ప్రారంభమయ్యాయి. 180 లైన్ల సాంకేతికతతో టెలీసినీ ట్రాన్స్‌మీషన్‌ ద్వారా 
ఈ ప్రసారాలు జరిగేవి. రెండు రకాల కెమెరాలను ఉపయోగించి, బెర్లిన్‌లో 
జరిగే, వేసవి ఒలింపిక్‌ క్రీడోత్సవాలను, 1936 వ సంవత్సరంలో బెర్లిన్‌, 
హాంబర్గ్‌ నగరాలకు ప్రసారం చేశారు. స్వంతంగా టీవీ సమకూర్చుకునే 
అవకాశంలేని రోజులు కనుక, 28 టెలివిజన్‌ గదులను ప్రజల సౌకర్యార్థం 
ఏర్పాటు చేశారు. 441 లైన్ల సాంకేతికతను 1937 ఫిబ్రవరి నాటికే 
అందుబాటులోకి తెచ్చుకున్నారు. నిజానికి ఈ సాంకేతికళ ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ 
టవర్‌ ప్రసారాలకు మరొక సంవత్సరం తర్వాత కానీ దిరాలేదు. రెండవ 
ప్రపంచ యుద్ధానంతరం, అమెరికన్ల సాయుధదళాల రే! యో నెట్‌వర్క్‌ ద్వారా, 
ఆక్రమిత జర్మనీలోని సైనికదళాల కోసం, కార్యక్రమాలను ప్రసారం చేసేవారు. 
ఇందుకుగాను యు.యస్‌ టీవీ రిసీవర్లను, సాంకేతికంగా మార్చవలసి వచ్చింది. 
525 లైన్ల నిలు రేఖల సాంకేతికతను, 625 సమాంతర రేఖల సాంకేతికతకు 
అనువుగా అనువర్తించారు. అయితే ఈ 1750 పద్ధతిలోని టివి సెట్లు 
అందించిన దృశ్య నాణ్యత, వాల్టర్‌ బ్రూక్‌ కనుగొన్న 576 లైన్ల 41 పద్ధతికి 
సమాంతరంగా సాగలేదు. జర్మనీలో ?%1.పద్ధతి కొనసాగింది. 1960 నాటికి 
గానీ, రంగుల టీవి జర్మనీలో ఒక ప్రామాణిక స్థితికి చేరుకో దు. 


సోవియట్‌ యూనియన్‌ 80 లైన్న సాంకేతికతతో ఎ ఎక్ష్రోమెకానికల్‌ 
ప్రయోగాత్మక ప్రసారాన్ని మాస్కా కేంద్రంగా 931 లో అక్టోబర్‌ 31వ 
తేదిన అందించింది. సోవియట్‌ యూనియన్‌ల్‌ వాణిజ్యపరమైన టీవిసెట్‌ 
1932 నాటికి అందుబాటులోకి వచ్చింది. 0%కంపెనీ అందించిన సాంకేతిక 
పరికరాల సహాయంతో, మొదటి ప్రయోగాత్మక ఎలక్ర్రానిక్‌ ప్రసారం మాస్కోలో 
1937 వ సంవత్సరంలో మార్చి 9వ తేదీన ప్రారంభమయ్యింది. 1988 వ 
సంవత్సరం డిసెంబర్‌ 31 వ తేది నుండి టి.వీ ప్రసారాలు ఒక క్రమపద్ధతిలోకి 
వచ్చాయి. 348 లైన్ల 441 లైన్స సాంకేతిక దశలను దాటుకొని, 1944 
నాటికి 625 లైన్ల సాంకేతిక స్థాయికి చేరుకున్నాయి. ఈ స్థాయి సోవియట్‌ 


14 ప్రపంచ దేశాల్లో టెలివిజన్‌ 


యూనియన్‌లో జాతీయస్థాయి ప్రమాణంగా స్థిరపడిపోయింది. 1949 వ 
సంవత్సరం డిసెంబర్‌ 16 వ తేది నుండి అభివృద్ధిచెందిన సాంకేతిక స్థాయితో 
సాధారణ ప్రసారాలు మొదలయ్యాయి. ఇక్కడ జరిగిన పరిశోధనల ప్రమాణాలే 
ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న 241, 520434 పద్ధతులకు పునాదులయ్యాయి. 
625 లైన్ల సాంకేతికత ఒక స్థిరరూపాన్ని సంతరించుకొన్న తర్వాత, మాస్కో 
నగరంలోని ప్రసారాలు, సోవియట్‌ యూనియన్‌లోని ఇతర ప్రధాన నగరాలకు 
కూడా పరివ్యాపన చెందాయి. 1951 వ సంవత్సరం నుండి ఈ విస్తృతి 
సోవియట్‌ యూనియన్‌లో ప్రారంభమయ్యింది. 


జపాన్‌ దేశంలో కూడా 1926 వ సంవత్సరం నుండే టెలివిజన్‌కు 
సంబంధించిన పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 1929 వ సంవత్సరంలో 
కొన్ని ప్రయోగాత్మక ప్రసారాలు జరిగాయి. నిప్‌కోవ్‌ డిస్క్‌ ఎలక్ట్రిక్‌ బ్రౌన్‌ 
ట్యూబ్‌ పరిజ్ఞానం వినియోగించడం ద్వారా తొలి ప్రసారాలు జరిగేవి. 1939 
వ సంవత్సరంలో ఎలక్రానిక్‌ సిస్టమ్‌లో, ఐకాన్‌స్మోప్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని 
రూపొందించుకోవడం ద్వారా గృహ వినియోగానికి పనికొచ్చే స్థాయిలో ప్రసార 
పరిధిని విస్తృత పరచుకున్నారు. రెండవ ప్రపంచయుద్ధ కారణంగా ప్రపంచ 
దేశాలలో అనేకచోట్ల టెలివిజన్‌ ప్రసారాలు నిలిచిపోయినట్లే జపాన్‌ దేశంలోనూ 
జరిగింది. కాలక్రమేణా అంచెలంచెలుగా టీవి వ్యవస్థ బలపడినా, ఒక 
క్రమబద్ధమైన ప్రసార వ్యవస్థ 1953 వ సంవత్సరంలో జపాను దేశంలో 
ఏర్పడింది. యన్‌. హెచ్‌.కె సంస్థ ద్వారా ప్రభుత్వ నిర్వహణలోనూ, నిప్పన్‌ 
టెలివిజన్‌ సంస్థ ద్వారా (పైవేటు యాజమాన్యంలోను జపాన్‌లో టెలివిజన్‌ 
వ్యవస్థ కొనసాగుతోంది. 1979 వ సంవత్సరంలో జపాన్‌లోని అధికారిక 
టీవి వ్యవస్థ యన్‌. హెచ్‌.కె వినియోగదారుల కోసం ఒక హైడిఫినిషన్‌ టీవిని 
రూపొందించింది. ఇందులో విశేషమేమిటంటే ఈ టీవిలో ప్రదర్శితమయ్యే 
బొమ్మ 5:3 నిష్పత్తిలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నిష్పత్తి 4:3 గా 
ఉంటుంది. దీనికోనం ప్రత్యేకించిన ప్రసారాలకు బ్యాండ్‌ వెడల్పు 
యన్‌.టి.యస్‌.సి వ్యవస్థలోని బ్యాండ్‌ వెడల్పుకన్నా రెట్టింపు సామర్థ్యంతో 


తెలుగునాట దృశ్య మాధ్యమం 15 
ఉండాలికానీ, నాలుగు రెట్ల బ్యాండ్‌ వెడల్పును సమకూర్చారు. ఆ కారణంగా 
దృశ్య నాణ్యత మరింత మెరుగయ్యే అవకాశం ఏర్పడింది. 

ప్రపంచ వ్యాప్త టెలివిజన్‌ వ్యవస్థ గురించి మరికొన్ని ఆసక్తికరమైన 
విశేషాలు కూడా ఉన్నాయి. 

అమెరికాలో మొదటి జాతీయ ప్రత్యక్ష ప్రసారం సెప్టెంబర్‌ 4వ తేదిన 
1951 వ సంవత్సరంలో ప్రారంభమైంది. అధ్యక్షుడు హెరీ ట్రూమన్‌ ప్రసంగాన్ని 
శాన్‌ఫ్రాన్సిస్కో నుండి ప్రసారం చేశారు. 


అమెరికాలో తూర్పు తీరం నుండి పశ్చిమ తీరంవరకు వాణిజ్యపరమైన 
టెలివిజన్‌ ప్రసారాలు 1951 వ సంవత్సరంలోనే నవంబర్‌ 18 వ తేదీన 
ప్రారంభమయ్యాయి. 


సి.బి.సి సంస్థకు చెందిన, అత్యంత దీర్ధమైన టీవి నెట్‌వర్క్‌ 1958 
లో తన కార్యకలాపాలను ప్రారంభించి సిద్నిలోని నోవాస్కాటియా నుండి 
బ్రిటిష్‌ కొలంబియాలోని విక్టారియా వరకు ఈ టీవి ప్రసారాలు అందుబాటులో 
ఉండేవి. స్పింగ్‌హిల్‌ త్రవ్వకాలలో జరిగిన ప్రమాద దృశ్యాలను 1958 వ 
సంవత్సరం అక్టోబర్‌ 23 వ తేదీన సి. బి.సి సంస్థ సుదీర్హంగా ప్రసారం చేసింది. 


ఉపగ్రహ టెలివిజన్‌ సంకేతాలను, కేబుల్‌ ద్వారా ప్రసారంచేసే 
పరిజ్ఞానం, 1970 వ సంవత్సరంలో ఆవిష్ఫృతమయ్యాక చాలా టీవి చానెళ్ళు 
అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యాపారవేత్తలు తమ తమ 
కార్యక్రమాలను, తమ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఆయావర్గాల 
ప్రేక్షకులకు చేరవేసేవారు. ఈ కేబుల్‌ వ్యవస్థ అమెరికాలోని హామ్‌బాక్స్‌ ఆఫీస్‌, 
ఫోటైమ్‌ ఛానల్స్‌, లండన్‌లోని స్కై టెలివిజన్‌ ఛానల్‌ తమ ప్రసారాలకు 
చందాలను పెంచే స్థితికి చేర్చింది. 


ఇలా ప్రపంచ వ్యాప్తంగా జాలా దేశాలలో టెలివిజన్‌ తన ఉనికిని 
ఏర్పరచుకున్న తరవాత ఎంతోకాలానికి మన దేశంలో టెలివిజన్‌ వ్యవస్థ 
ఊపిరిపోసుకుంది. 





భారతదేశంలో టెలివిజన్‌ 


ప్రపంచంలోనే ఒక అద్భుతంగా ప్రారంభమైన టెలివిజన్‌, అన్ని 
దేశాలలో నెమ్మది నెమ్మదిగా వేళ్ళూనుకుంది. టెలివిజన్‌కు ప్రయోగాల దశ 
నుండి పటిష్ట స్థితికి చేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ పురోగతి 
అత్యంత త్వరితగతిన సాగింది అని చెప్పడానికి దాఖలాలేమీలేవు. ఇందుకు 
మనదేశం కూడా మినహాయింపేమీ కాదు. నిజానికి మనదేశంలో టెలివిజన్‌ 
వ్యవస్థకు ఒక అలోచన చేయడమే చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఐదున్నర 
దశాబ్దాలకు పూర్వం ఢిల్లీలో ఒక భారీ పారిశ్రామిక ప్రదర్శన జరిగింది. 
అదొక అంతర్జాతీయ, స్థాయి ప్రదర్శన. ఆ ప్రదర్శనలో అనేక దేశాలు పాల్గొని 
తమ దేశాలకు చెందిన్న అధునాతన పరికరాలను ప్రదర్శించాయి. అందులో 
భాగంగా జర్మనీ దేశం, తమ దేశానికి చెందిన అధునాతన టెలివిజన్‌ 
పరికరాలను ఆ ప్రదర్శనళో ప్రదర్శించింది. ప్రదర్శన ముగిశాక ఆ పరికరాలను 
తిరిగి తమ దేశానికి తీసుకెళ్ళడం బాగా ఖర్చుతో కూడుకున్న పని అని బేరీజు 
వేసుకున్నాక, తిరిగి తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు విరమించుకొంది. అంతేకాదు 
ఆ పరికరాలన్నింటినీ భారత ప్రభుత్వానికి కానుకగా అందించి వెనుతిరిగింది. 
ఈ విధంగా అనుకోని బహుమతిగా అందివచ్చిన టీవి పరికరాలను 
వినియోగంలోకి తేవడానికి చేసిన ప్రయత్నమే, మన దేశంలో టెలివిజన్‌ 
పుట్టడానికి మూలకారణం. ఇటువంటి కారణమొకటి మనదేశ టెలివిజన్‌ 
చరిత్ర ప్రకరణంలో తొలి వాక్యమవుతుందని మనం ఊహ కూడా చేయలేము. 


తెలుగునాట దృశ్య మాధ్యమం [7 
సరే, అదలా ఉండగా యునెస్కో సంస్థ, మనదేశంలో టెలివిజన్‌ ప్రారంభం 
కోసం 20 వేల డాలర్లను, 180 ఫిలిప్స్‌ టీవి సెట్లను అందించింది. అప్పుడే 
మన దేశంలో టెలివిజన్‌ ఊపిరి పోసుకుంది. 1959 వ సంవత్సరం సెప్టెంబర్‌ 
15 వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి టెలివిజన్‌ ప్రసారం జరిగింది. 
తొలినాళ్ళల్లో ఈ ప్రసారాలు ఒక గంట వ్యవధిలో వారానికి రెండుసార్లు 
మాత్రమే ఉందేవి. 


సామాన్య ప్రజలందరికీ సమాచారం, విద్య, వినోదం (1౧10౧0, 26040216 
జ6 906%2స) అనే ప్రాథమిక లక్ష్యంతో, అదే క్రమంలో ప్రాధాన్యతను 
ఏర్పరచుకొని ఈ దేశంలో టెలివిజన్‌ ఆవిర్భవించింది. ప్రభుత్వ నేతృత్వంలోని 
ఈ టెలివిజన్‌ ప్రసార సేవను ప్రారంభించిన అప్పటి భారత రాష్ట్రపతి దా॥ 
రాజేంద్ర ప్రసాద్‌ ఆ సందర్భంలో అన్న మాటల్ని ఇప్పుడు మనం ఒక్కసారి 
జ్ఞాపకం చేసుకోవాలి. 


“11006 7616/13100 ౪/11 8౬0 2 10082 1 0026025108 6 ౧౦0౪14 


061001 206 0110821082 60016 1 16 1% 50100000 11010082" 


తదనంతర కాలంలో టెలివిజన్‌ ప్రస్థానం ఆయన మాటల్ని 
అక్షరసత్యాలుగా నిరూపించింది. 


మన దేశంలో తొలి టెలివిజన్‌ ప్రసారం ఢిల్లీలో ఆకాశవాణి 
నిర్వహణలో జరిగింది. టెలివిజన్‌ కార్యకలాపాలకు స్థలాన్ని ఇవ్వడమే కాక, 
అజమాయిషీ కూడా ఆకాశవాణి నిర్వహించేది. ఇక్కడ నెలకొల్పిన ట్రాన్స్‌మిటర్‌ 
ద్వారా ఢిల్లీకి 40 కి.మీ పరిధిలో ఉండే గృవాలకు ఈ ప్రసారాలు అందుబాటులో 
ఉండేవి. దేశంలో టెలివిజన్‌ ప్రారంభమైతే అయ్యింది కానీ, దాని వికాసం 
మాత్రం నత్తనడక నడిచింది. దాదాపు 18 సంవత్సరాలపాటు టెలివిజన్‌ 
ఎటువంటి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయింది. సుదీర్ధ కాలం తరవాత 
1972 వ సంవత్సరం అక్టోబర్‌ 2వ తేదీన బొంబాయిలో (ప్రస్తుతం ముంబాయి) 
రెండవ టెలివిజన్‌ కేంద్రం ఏర్పాటై ప్రసారాలు ప్రారంభించింది. అనతి 


18 భారతదేశంలో టెలివిజన్‌ 
కాలంలోనే, అంటే 1973 వ సంవత్సరం జనవరి 26వ తేదీన కాళ్ళీర్‌లో 
శ్రీనగర్‌ నుండి టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం 
సెప్టెంబర్‌లో అమృతసర్‌ (జలంధర్‌) లో కూడా టీవి కేంద్రం ప్రారంభం 
కావడంతో టెలివిజన్‌ ప్రసారాలకు కొంత ఊపు వచ్చినట్లనిపించింది. 


రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యే ముందు, ఒక సంకేత సంగీతం 
(సిగ్నేచర్‌ ట్యూన్‌) వినిపించినట్టు, దూరదర్శన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యే 
ముందు కూడా ఒక సంకేత చిత్రాన్ని ప్రవేశపెట్టాలని సంకల్పించారు. అది 
ఆచరణరూపం దాల్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (0110) ఈ సంకేత 
చిత్రాన్ని రూపొందించింది. దానికి నేపథ్య సంగీతాన్ని సుప్రసిద్ధ సితార్‌ 
కళాకారులు పండిట్‌ రవిశంకర్‌ సమకూర్చారు. _ బాణీ వినబడగానే, మనం 
ఎక్కడున్నా టీవి మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ సంకేత సంగీతం, 
*భైతం రెండూ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో స్థిరంగా నిలిచి ఉన్నాయి. 


ప్రభుత్వం, టెలివిజన్‌ ఆవశ్యకతను గుర్తించింది. దానిని విస్తరించాలని 
భావించింది. అందుకుగాను ఆ రంగంలో విశేష కృషి చేసిన విదేశీ ప్రముఖలను 
సలహా సంప్రదింపులకు ఆహ్వానించింది. 1969 వ సంవత్సరంలో జాన్‌ 
విల్లింగ్స్‌ నాయకత్వంలో యునెస్మోకు చెందిన 15 మంది సభ్యుల కమిటీ 
మనదేశంలో పర్యటించింది. ఒక సవివరమైన నివేదికను కూడా అందించింది. 
ఈలోపుగానే మనదేశం శాటిలైట్‌ ఇన్‌స్టక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌ 
ప్రోగ్రామ్‌ కోసం నాసాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొంది. 1975 వ 
సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్‌ కింద ఉపగ్రహ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 
ఉపగ్రహం ద్వారా ఒక దృశ్యాన్ని రెండు శ్రవ్యమార్థాలను సాంకేతికంగా 
అందించే వీలు కలిగింది. రెండు శ్రవ్యమార్థాలను సాంకేతికంగా అందించే 
వీలుకలిగింది. ఈ రెండు ఆడియో సదుపాయాలను హైదరాబాద్‌ కేంద్రం 
వినియోగించుకుంది.. 2400 గ్రామాలకోసం ఆరు క్లస్టర్లను ఎంపికచేస్తే, మూడు 
ప్రాంతాలలో మాత్రమే అంటే ఢిల్లీ, కటక్‌, హైద్రాబాద్‌ ప్రాంతాలలోనే బేస్‌ 
కేంద్రాల ఏర్పాటు జరిగింది. రెండు ఆడియోల వినియోగం ద్వారా, తెలుగు, 


తెలుగునాట దృశ్య మాధ్యమం 19 
కన్నడం కార్యక్రమాలను, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలలోని గ్రామాలకు 
ప్రసారంచేసేవారు. 5179 ప్రసారలలో కార్యక్రమ నిర్మాణానికి ఆకాశవాణి, 
సాంకేతిక పరిజ్ఞానానికి 1510 సంస్థలు బాధ్యత వహించేవి. అహ్మదాబాద్‌, 
ఢిల్లీ ప్రాంతాలలో ఉండే ఎర్త్‌స్టేషన్ల ద్వారా ఈ కార్యక్రమాలను ఉపగ్రహానికి 
అందించేవారు. ఒప్పందం ముగిశాక ప్రసారాల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని 
ఆరు టెరిస్టియల్‌ ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసింది. ఆ 
ఆలోచన వల్లనే, రాజస్థాన్‌లోని జైపూర్‌లో, మధ్యప్రదేశ్‌లోని రాయపూర్‌లోనూ, 
కర్ణాటకలోని గుల్బర్గాలోనూ, ఒరిస్సాలోని నంబల్‌షూర్‌లోనూ, 
ఆంధ్రప్రదేశ్‌లోని, హైద్రాబాద్‌లోనూ, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోనూ 
టెలివిజన్‌ కేంద్రాల నిర్మాణం జరిగింది. ఈ ఆరు కేంద్రాలేకాక, 1975 వ 
సంవత్సరంలోనే ఆగస్టు 9వ తేదిన కలకత్తాలో టీవి కేంద్రం ఏర్పాటు జరిగింది. 
ఆగస్టు 15 వ తేదీన మద్రాసులో ప్రస్తుతం చెన్నై టీవి కేంద్రం నిర్మాణమైంది. 
అదే సంవత్సరం నవంబర్‌ 27 వ తేదీన లక్నోలో మరొక టీవి కేంద్రం 
ఏర్పడింది. 1975 వ సంవత్సరలో మనదేశంలో టెలివిజన్‌ విస్తృతి కాస్త 
ఎక్కువగానే జరిగిందని చెప్పాలి. క్లస్టర్‌ వరియాలలోని ఆరు కేంద్రాలు, 
పైనచెప్పిన మూడు కేంద్రాలు కాకుండా కాన్పూర్‌, పూణెలలో కూడా రిలే 
ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటుచేశారు. ఇవన్నీ ఒకే సంవత్సరంలో జరిగాయి. పూణెలో 
నిర్మించిన ట్రాన్స్‌మిటర్‌ బొంబాయి (ముంబాయి) కేంద్ర కార్యక్రమాలను 
ప్రసారంచేసేది. అలాగే కాన్పూర్‌లోని ట్రాన్స్‌మిటర్‌ లక్నో టీవి కార్యక్రమాలను 
రిలే చేసేది. ఇదే పద్ధతిలో అనంతర కాలంలో బెంగుళూరులో ఏర్పాటుచేసిన 
“టీవి కేంద్రం తొలి రోజుల్లో ముంబాయి, మద్రాసు కేంద్ర కార్యక్రమాలను 
ప్రసారంచేసేది. 


1976 వ సంవత్సరంలో అంతవరకు ఆకాశవాణి అజమాయిషిలో 
కొనసాగిన టెలివిజన్‌ వ్యవస్థ, ఏప్రిల్‌ 15 తేదీన ఆ సంస్థ నుండి విడివడి 
తనకంటూ ఒక స్వంత ప్రతిపత్తిని ఏర్పాటు చేసుకుంది. దూరదర్శన్‌కు ఒక 
రూపకల్పన జరిగింది. ఆకాశవాణి, దూరదర్శన్‌ సంస్థల ఏర్పాటు ప్రకటనను 


20 భారతదేశంలో టెలివిజన్‌ 
ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేశారు. ఈ ప్రకటన చేయడం 
కోసం ఆమె ఢిల్లీ దూరదర్శన్‌ కేంద్రానికి వెళ్ళారు. ఢిల్లీలో దూరదర్శన్‌ డైరెక్టరేట్‌ 
ఏర్పడింది. అంతవరకు టెలివిజన్‌ సెంటర్లుగా చలామణిలో ఉన్నవి దూరదర్శన్‌ 
కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. మైక్రోవేవ్‌ లింక్‌ (1/4110[0%/276 1219 
అనుసంధానమనేది దూరదర్శన్‌ చరిత్రలో 1981-82 వ సంవత్సరంలో 
జరిగిన ఒక గొప్ప మలుపుగా చెప్పుకోవాలి. 


మొదటి దశలో చెన్నై, ముంబాయి, జలంధర్‌, బెంగళూరు కేంద్రాలను 
ఢిల్లీ ట్రాన్స్‌మిటర్‌తో అనుసంధించారు. రెండవ దశలో 1982-83 
సంవత్సరంలో మరో ఐదు కేంద్రాలు లక్సో శ్రీనగర్‌, కలకత్తా, అస్సన్‌సోల్‌, 
పణజీలను కూడా ఢిల్లీ ట్రాన్స్‌మిటర్‌కు మైక్రోవేవ్‌ లింక్‌ ద్వారా 
అనుసంధించారు. మనదేశం స్వయంగా అఖభివృద్ధిచేసిన 1534]-] కృత్రిమ 
ఉప[గ్రహ (ప్రయోగం తర్వాత, దూరదర్శన్‌ ఒక నరికొత్త స్థాయిని 
సంతరించుకుంది. 1982 వ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో జరిగిన ఈ సంఘటన 
టీవి చరిత్రలో కూడా ఒక మైలురాయి. అదే సంవత్సరం ఆగస్టు 15 న 
సాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని 21 టీవి కేంద్రాల ద్వారా 
ఎజ్జకోట నుండి అప్పటి ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని 
ఉపగ్రహ సంకేతాల ఆధారంగా ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ 
ప్రసారానికి అదనపు ఆకర్షణగా రంగులను కూడా తీర్చిదిద్దారు. ఇదొక 
ఆశ్చర్యకరమైన ప్రసారంగా నిలిచింది. ఆనాడు ప్రయోగాత్మకంగా పరిశీలించిన 
రంగుల టెలివిజన్‌ తర్వాత మూడు నెలలకు సాధారణ ప్రసారాలకు కూడా 
అందివచ్చింది. అయితే అదే సంవత్సరం సెప్టెంబర్‌ నెల 5వ తేదిన 113412 
14 లో లోపాలు తలెత్తినందువల్ల, దూరదర్శన్‌ ఇంటెల్‌శాట్‌ సేవలను 
వినియోగించుకొని, జాతీయ ప్రసారాలు కొనసాగించింది. 1982-83 
సంవత్సరంలో దూరదర్శన్‌ విస్తృతి ప్రణాళికలు జోరందుకొన్నాయి. ఆసియా 
క్రీడల ప్రసారానికి అనువుగా 20 లోపవర్‌ ట్రాన్స్‌మిటర్లను వందవాట్ల 
సామర్థ్యంతో ఏర్పాటుచేశారు. కాకినాడ, పాట్నా నిమ్లూ, జమ్మూ, 


తెలుగునాట దృశ్య మాధ్యమం 21 
తిరువనంతపురం, గౌహతి, భోపాల్‌, ఇండోర్‌, భువనేశ్వర్‌, మాల్దా, ఐజ్వాల్‌, 
ఇటానగర్‌, పోర్ట్‌బ్లెయిర్‌ వంటి ప్రాంతాలలో ఈ ట్రాన్స్‌మిటర్లు ఏర్పాటయ్యాయి. 
నాగపూర్‌లలోను, పణజిలో మరొక ట్రాన్స్‌మీటర్‌ను కూడా నిర్మించారు. 


1541-19 సేవలు మనకి 1988వ సంవత్సరం అక్టోబర్‌లో 
అందుబాటులోకి వచ్చాయి. ఇదొక పెద్ద మలుపు. 1983-84 వ సంవత్సరాన్ని 
దూరదర్శన్‌ చరిత్రలో అత్యంత విలువైన సంవత్సరంగా పరిగణించాలి. 1984 
జూలై 1 వ తేది నుండి నాలుగు నెలలపాటు రోజుకొక రిలే ట్రాన్స్‌మిటర్‌ 
అన్న పద్ధతిలో అభివృద్ధిచేయడం జరిగింది. 1985 వ సంవత్సరం నాటికి 
మనదేశంలో టివీ ట్రాన్స్‌మిటర్ల సంఖ్య 170 కి చేరింది. దాదాపు 70% 
జనాభాకు మనదేశంలో దూరదర్శన్‌ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. 
11వగై ఉపగ్రహం ద్వారా టెలివిజన్‌ ప్రసారాలను విస్తృతి చెయ్యడానికే ఇన్ని 
ట్రాన్స్‌మిటర్లు నెలకొల్పారు. టెరిప్టియల్‌ ట్రాన్స్‌మిటర్ల ద్వారా కార్యక్రమాలను 
ఇతర ప్రాంతాలకు అందించే సౌకర్యం అప్పట్లో అందుబాటులో లేని కారణంగా 
ఢిల్లీ నుండి నేరుగా ఉపగ్రహం ద్వారా ప్రసారాలు అందించేవారు. గ్రామీణ 
ప్రాంతాలలో విద్య, సామాజిక అవగాహన, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, 
గ్రామీణాభివృద్ధి వంటి అంశాల గురించి వివరించడానికి ఈ ప్రసారాలను 
వినియోగించేవారు. 1౫54 వల్ల కలిగిన మరొక ఉపయోగమేమిటంటే, చాలా 
ఎక్కువ సంఖ్యలో ప్రజానీకానికి, టీవి కార్యక్రమాలు అందించే అవకాశము 
కలిగింది. దేశంలో బహుళ ఛానళ్ళ సేవలను అందించగలిగే అవకాశాలను 
1984వ సంవత్సరంలో కనుగొన్నారు. ఆ ఫలితంగా 1984 వ సంవత్సరం 
సెప్టెంబర్‌ 17వ తేదీన ఢిల్లీ దూరదర్శన్‌లో రెండవ ఛానల్‌ ఏర్పడింది. ఈ 
కొత్త ఛానల్‌ ద్వారా ప్రతిరోజు సాయంత్ర వేళ్ళల్లో రెండు గంటలపాటు 
ప్రసారాలుండేవి. ముఖ్యంగా వీటిని ఢిల్లీ నగరవాసుల్ని దృష్టిలో ఉంచుకొని 
రూపొందించేవారు. 1985వ సంవత్సరం మే 1వ తేదిన ముంబయిలో రెండవ 
టీవి ఛానల్‌ ఏర్పడింది. తదనంతరం, చెన్నై కలకత్తా నగరాలలో కూడా 
దూరదర్శన్‌ రెండవ ఛానల్‌ను ప్రారంభించింది. 


22 భారతదేశంలో టెలివిజన్‌ 

౫54] 19 ఉపగ్రవానికి, భూతలం నుండి సంకేతాలను పంపే యంత్ర 
పరికరాలను ట్రాక్ట్‌ అనేవారు. ఈ ట్రాక్ట్‌ అనేది తొలి నాళ్ళల్లో ఒక ఢిల్లీ 
కేంద్రంలో మాత్రమే ఉండేది. అందుకే దేశంలో నెలకొల్పిన ఇతర లోపవర్‌ 
ట్రాన్స్‌మిటర్లని ఢిల్లీ కేంద్రం అందించే కార్యక్రమాలను మాత్రమే ప్రసారం 
చెయ్యగలిగేవి. 1986 వ సంవత్సరం ఆగస్టు 9వ తేదిన ముంబాయిలో 
కూడా ట్రాక్ట్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఆకారణంగా మహారాష్ట్రంలోని 
లోపవర్‌ ట్రాన్స్‌మిటర్లన్నీ ముంబాయి దూరదర్శన్‌ కేంద్రం నిర్మించే 
కార్యక్రమాలను ప్రసారం చేయగలిగేవి. ఆ మరునటి సంవత్సరమే 
ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇటువంటి సౌకర్యం కల్పించబడింది. ఈ సౌకర్యం 
వల్లనే అంతవరకు ఢిల్లీ కార్యక్రమాలను ప్రసారంచేసే రాష్ట్రంలోని ట్రాన్స్‌మిటర్లు 
హైద్రాబాద్‌ కేంద్రం నిర్మించే తెలుగు కార్యక్రమాలను ప్రసారం చెయ్యగలిగేవి. 
తెలుగు ప్రసారం రాష్ట్రమంతా వ్యాపించింది. అలాగే ఇతర కేంద్రాలకు కూడా 
కాలక్రమంలో ఈ సౌకర్యం కలిగించడం జరిగింది. 


1976 వ సంవత్సరం జనవరి 1వ తేదీన దూరదర్శన్‌ ఆరు ప్రధాన 
కేంద్రాలలో వాణిజ్య ప్రకటనలు ప్రసారం చెయ్యడం ప్రారంభించింది. ఢిల్లీ, 
ముంబాయి, శ్రీనగర్‌, చెన్నై కొలకత్తా, లక్నో కేంద్రాల నుండి వాణిజ్య 
ప్రకటనలు ప్రసారమయ్యేవి. అనంతర కాలంలో 1983-84 సంవత్సరంలో 
ప్రాయోజిత కార్యక్రమాలను టీవి ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ 
కారణంగా, రెండు ప్రధాన లాభాలు దూరదర్శన్‌కు చేకూరాయి. మొదటిది, 
కొత్త ఆలోచనలతో, కొత్త కళా నైపుణ్యంతో కొత్త కార్యక్రమాలు ప్రసారం చేసే 
అవకాశం. రెండవది ప్రభుత్వానికి ఒక గొప్ప ఆదాయ వనరు. ఈ రెండు 
కారణాలవల్ల ప్రాయోజిత కార్యక్రమాలు చాలా విజయవంతమయ్యాయి. 
అంతేకాదు, దూరదర్శన్‌ను ఒక బలమైన సంస్థగా రూపొందించాయి. 
1976-77 వ సంవత్సరంలో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం కేవలం 
77 లక్షలు మాత్రమే ఉండేవి. కానీ ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం 
చెయ్యడం ప్రారంభించాక, ఈ ఆదాయం ఒక్కసారిగా 62 కోట్లకు చేరింది. 


తెలుగునాట దృశ్య మాధ్యమం 23 
అనంతర కాలంలో, బాగా పేరున్న చిత్ర దర్శకులను, నిర్మాతలను ఆహ్వానించి, 
వారి భాగస్వామ్యంతో మంచి మంచి టీవి ఫిల్మీలను రూఫ్రొందించేది. వాటిని 
కమీషన్స్‌ ఫిల్మ్‌లు అని పిలిచేవారు. ఈ విధంగా సుప్రసిద్ధ దర్శకుల సౌజన్యంతో 
అపురూపమైన టెలీఫిల్మ్‌లను దూరదర్శన్‌ ప్రసారం చేయగలిగింది. సుప్రసిద్ధ 
దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ రూపొందించిన 'దాసి చిత్రం దూరదర్శన్‌కి అలా 
సంక్రమించినదే. ఈ విధంగా చాలా చిత్రాలు దూరదర్శన్‌కు అందివచ్చాయి. 


దూరదర్శన్‌లో బీజాలుపడి తదనంతర కాలంలో ఆ బీజాలు మొలకెత్తి, 
బాహ్య ప్రపంచంలో మహావృక్షాలుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. 1988 
వ సంవత్సర ప్రాంతంలో అత్యంత ప్రముఖుడిగా పేరొందిన శ్రీ ప్రణయ్‌ 
రాయ్‌ దూరదర్శన్‌లో “వరల్డ్‌ దిస్‌ వీక్‌ అనే కార్యక్రమాన్ని వారాంతంలో 30 
నిమిషాల నిడివితో రూపొందించి ప్రసారం చేసేవారు. ఇది ఒక వార్తా సంచికా 
కార్యక్రమం. ప్రతి వారం ప్రపంచంలో జరిగిన విశేషసంఘటనలన్నీ 
రేఖామాత్రంగా చూసి తెలుసుకోనే ఒక గొప్ప అవకాశం ప్రేక్షకులకు 
కలిగించింది. ఈ కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా నిర్మితమయ్యేది. న్యూఢిల్లీ 
టెలివిజన్‌ (గగ) అనే ప్రైవేటు సంస్థ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమ 
ప్రాచుర్యం ఎక్కడికి దారి తీసిందంటే, ఆ సంస్థ సొంతంగా ఒక ఛానల్‌ను 
ప్రారంభించే స్థాయికి చేరింది. 1995 వ సంవత్సరంలో దూరదర్శన్‌ మెట్రో 
నెట్‌వర్క్‌లో న్యూస్‌ టునైట్‌ అనే. కార్యక్రమాన్ని కూడా ఎన్‌.డి.టి.వి. 
నిర్వహించేది. ఇంగ్లిషులో సాగే ఈ కార్యక్రమానికి సమాంతరంగా హిందీలో 
కూడా అదే సంవత్సరంలో 'ఆజ్‌తక్‌' పేరుతో ఇండియా టుడే అనే పత్రిక 
కూడా వార్తా సంచికా కార్యక్రమాన్ని ప్రసారంచేసేది. ఈ కార్యక్రమాన్ని ఆ 
సంస్థ తదనంతర కాలంలో ఒక ఛానల్‌గా రూపొందించగలిగింది. దూరదర్శన్‌ 
వల్ల, అందులో ప్రసారమైన రెండు కార్యక్రమాలు, రెండు ఛానళ్ళుగా 
రూపుదిద్దుకున్నాయంటే ఈ మాధ్యమం ఎంత బలమైందో మనం అంచనా 
వేసుకోవచ్చు. 


24 భారతదేశంలో టెలివిజన్‌ 


జాతీయస్థాయిలో హిందీ చలన చిత్ర సీమకు సంబంధించిన ఇద్దరు 
ప్రముఖులు బుల్లితెరపై దృష్టి కేంద్రీకరించగానే, దూరదర్శన్‌ అంచనాలకు 
అందని విజయాలను తన ఖాతాలో జమచేసుకుంది. ఆ ప్రముఖులు 
రూపొందించిన కార్యక్రమాలే “రామాయణ్‌, మహాభారత్‌ ధారావాహికలు. 
రామానందసాగర్‌ నిర్మించిన రామాయణం, బి.ఆర్‌.చోప్రా నిర్మించిన 
మహాభారత్‌ పౌరాణిక ధారావాహికాలు దూరదర్శన్‌ ప్రసార శక్తిని లోకానికి 
చాటాయి. ఈ సీరియళ్ళు ప్రసారమయ్యే సమయాల్లో ప్రేక్షకులు టీవీలకు 
అత్తుక్కుపోయేవారు కనుక, రహదార్లన్ని కర్ఫ్యూ వింధించినట్లుగా నిర్మానుష్యంగా 
ఉండేవి. నిజానికి ఈ కార్యక్రమాలు రెండూ హిందీ భాషలో నిర్మితమైనా, 
దేశమంతటా, ప్రతి రాష్ట్రంలోనూ భాషకు అతీతంగా విశేషమైన ్రేక్షకాదారణ 
లభించింది. ఇది ఊహకందని విజయం. ఈ ధారావాహికాలు ప్రసారమయ్యే 
వేళల్లో తమ సమావేశాలకు ప్రతిబంధాకాలు ఏర్పడకుండా సమావేశాల వేళలను 
కూడా మంత్రిమండలి తీర్చిదిద్దుకొనేదని ఆనాటి జనవాక్యం. అంటే ఈ 
ధారావాహికాలకు లభించిన ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉండేదో మనకు 
అర్థమౌతుంది. 


మన దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో తన అస్థిత్వాన్ని సుస్థిరం చేసుకొన్నాక 
సుమారు ఒకటిన్నర దశాబ్ద కాలం తర్వాత టెలివిజన్‌ వ్యవస్థ మన రాష్టంలో 
ప్రవేశించింది. 





ఆంధ్రప్రదేశ్‌లో టెలివిజన్‌ 


1975 వ సంవత్సరంలో భారతదేశంలో సామూహిక సమాచార 
రంగంలో ఒక నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు 
పేరు సైట్‌ (5178 - 5241011116 36060021 ₹01౪/1310% కొరులగగులం0. 
అమెరికాకు చెందిన కృత్రిమ ఉపగ్రహం 4౫5-6 సహాయంతో ఆరు రాష్ట్రాలలో 
ఎంపికచేసిన 2400 [గ్రామాలలో ప్రజలకు విద్యావిషయక సమాచార 
క్యాక్రమాలను అందచేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ. ప్రాజెక్టుకోసం 
ఎంపికచేసిన ఆరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, బీహార్‌, కర్ణాటక, రాజస్టాన్‌, 
మధ్యప్రదేశ్‌. ఈ కారణంగా మన రాష్ట్రంలో టెలివిజన్‌ ఊపిరిపోసుకుంది. 


3178 ప్రాజెక్టుకు ఎంపికైన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 1975 వ 
సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి మొట్టమొదటిసారిగా టెలివిజన్‌ 
కార్యక్రమాల ప్రసారం ప్రారంభమైంది. ఈ ప్రసారం కోసం కార్యక్రమాల 
ఆవశ్యకత ఏర్పడింది. ఆ కారణంగా, ఈ ఉపగ్రహ టెలివిజన్‌ కార్యక్రమాల 
రూపకల్పన కోసం, నిర్మాణం కోసం, ప్రసారాల కోసం, 1974 వ సంవత్సరం 
ఆగస్టు 8వ తేదీన హైద్రాబాద్‌లో ఒక టీవి స్టూడియోకు ప్రారంభోత్సవం 
జరిగింది. అదే మన రాష్ట్రంలోని తొలి ఉపగ్రహ దూరదర్శన్‌ కేంద్రం. రాష్ట్ర 
గవర్నర్‌ అధికారిక నివాసమైన రాజభవన్‌కు చేరువలో సోమాజీగూడాలో ఈ 
కేంద్రం ఏర్పాటైంది. గ్రామీణులకోసం, స్కూల్‌కి వెళ్ళే పిల్లలకోసం, తెలుగు 
కన్నడ భాషల్లో ఈ స్టూడియోలో కార్యక్రమాలు నిర్మించడం జరిగేది. తెలుగు 


26 ఆంధ్రప్రదేశ్‌లో టెలివిజన్‌ 


కార్యక్రమాలు మన కోసం, కన్నడ కార్యక్రమాలు పొరుగున ఉన్న కర్ణాటక 
రాష్ట్రం కోసం నిర్మించేవారు. ఈ కార్యక్రమాలు హైద్రాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ 
నగర్‌, కర్నూలు జిల్లాలో ఎంపిక చేసిన 400 గ్రామాలకు మాత్రమే 
అందుబాటులో ఉండేవి. ఇక్కడ హైద్రాబాద్‌లో నిర్మితమైన ఈ కార్యక్రమాలను 
ఆహ్మదాబాద్‌ పంపించేవారు. అక్కడి నుండి ఈ కార్యక్రమాలను ఇంతకు 
ముందు చెప్పిన 45-6అనే కృత్రిమ ఉపగ్రహానికి ఈ కార్యక్రమాల సంకేతాలను 
అందించేవారు. ముందు చెప్పిన జిల్లాల్లో 400 గ్రామాల్లో కొన్ని పాఠశాలల్లోనూ, 
పంచాయితీ కార్యాలయాల్లోను ఏర్పాటుచేసిన ౧5 (01601 60906018 509 
టెలివిజన్‌ సెట్ల ద్వారా మాత్రమే ఈ కార్యక్రమాలను వీక్షించే అవకాశం 
ఉండేది. కృత్రిమ ఉపగ్రహం నుండి సంకేతాలను అందుకొని, టెలివిజన్‌ 
సెట్లలో ప్రసారానికి అనువుగా, ఆయా భవంతుల పైభాగాలలో చికెన్‌ మెష్‌ 
ఆంటెన్నాలను అమర్చేవారు. ఈ ఏర్పాట్లు ఉంటేనే టీవి కార్యక్రమాలు చూసే 
అవకాశం ఏర్పడేది. ఉదయం వేళల్లో 9.00 గంటల నుండి 10.00 
గంటలవరకు, సాయంకాలాల్లో 6.00 గంటల్ల నుండి 7.80 గంటల వరకు 
మాత్రమే ఈ కార్యక్రమాలు ఉండేవి. ఉదయం పూట కార్యక్రమాలను కేవలం 
పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేసేవారు. వీటిని ఈ టీవి 
కార్యక్రమాలు అనేవారు. (౫640240141 ౫౦16౪13100 20829065). ఈ 
కార్యక్రమాలలో పాఠశాల విద్యార్థులకు వారివారి పాఠ్యాంశాల సారాంశాల 
నేపథ్యంగా ఉండేలా కార్యక్రమ నిర్మాణం జరిగేది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో 
కార్యక్రమాలు ఉండేవి. అందుకుగాను బొమ్మల ఛార్జులను, బొమ్మల 
నమూనాలను ఉపయోగించడం జరిగేది. ఉదాహరణకు పక్షుల్లోని రకాలు, 
వాటి అవయవ నిర్మాణాల గురించి వివరించవలసి వచ్చినప్పుడు మట్టితో 
నమూనాలు తయారుచేసేవారు. పక్షుల గోళ్ళ నిర్మాణాన్ని మట్టి బొమ్మల 
నమూనాలతో వివరించేవారు. జవవార్‌లాల్‌ నెవూ సాంకేతిక 
విశ్వవిద్యాలయం, ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో పనిచేసే ఆచార్య షరీఫ్‌, ఈ 
నమూనాలు ఎక్కువగా అందించి తోడ్పడేవారు. . 


తెలుగునాట దృశ్య మాధ్యమం 27 

సాయంవేళల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎక్కువగా గ్రామీణులకు 
ఉద్దేశించినవే. కుటుంబ సంక్షేమం (అప్పట్లో కుటుంబ నియంత్రణ అనేవారు), 
వయోజన విద్య, పరిసరాల పరిరక్షణ, వ్యవసాయానికి సంబంధించిన 
మెలకువలు వంటి అంశాలతోపాటు కొద్దిపాటి వినోదము వంటి అంశాలు 
ఈ కార్యక్రమాల్లో ఉండేవి. 


ఈ ప్రాజెక్టువల్ల దేశపురోగమనానికి చాలా అవసరమైన సామాజిక 
లక్ష్యాలను ప్రచారం చెయ్యడానికి మంచి అవకాసం కలిగింది. ముఖ్యంగా 
వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం, జాతీయ సమైక్యత భావనను 
ప్రజలలో పెంపు చేయడంతోపాటు, వృత్తి విద్యల ఆవశ్యకత, పరిసరాల 
పారిశుధ్యం వంటి అనేక సామాజికాంశాల ప్రచారాన్ని ఈ ఉపగ్రహ దూరదర్శన్‌ 
కార్యక్రమాలు అతి ప్రతిభావంతంగా అందించగలిగాయి. గ్రామీణాభివృద్ధికోసం 
తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం చాలా వరకు నెరవేరి సత్ఫలితాలను 
అందించింది. నిజానికి ఆ రోజుల్లో ఈ కార్యక్రమాలను వీక్షించడానికి 
హైద్రాబాద్‌లో సహితం అవకాశం ఉండేదికాదు. మన నగరానికి చేరువలో 
బాటసింగారం గ్రామంలో మాత్రమే ఈ డి.ఆర్‌.యస్‌ టెలివిజన్‌ అందుబాటులో 
ఉండేది. ఈ కార్యక్రమాలను చూడాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. మొత్తంమీద 
ప్రాజెక్టు విజయవంతమైనా, నాసా (45మీ తో కుదుర్చుకున్న ఒప్పందం 
ముగియడం వల్ల 1976 జూలై 31 నుండి ఈ ప్రసారాలు నిలిచిపోయాయి. 


సరిగ్గా ఒక సంవత్సర కాలానికి నిలిచిపోయిన ఈ ప్రయోగాత్మక 
టెలివిజన్‌, ఆంధ్రప్రదేశ్‌లో నేడు మహా వృక్షంగా విస్తరించిన దృశ్య మాధ్యమ 
వ్యవస్థకు తొలి బీజం. ఈ బీజం చిన్నదైనా, చాలా బలమైంది కనుక తరువాత 
మొలకెత్తిన అంకురం, మహాభూజంగా వేళ్ళూనుకుని స్థిరపడిపోయింది. 





దూరదర్శన్‌ వికాసం 


భారతదేశంలో జాతీయస్థాయిలో ఢిల్లీ కేంద్రం ప్రధానంగా 
ముంబాయి, చెన్నై కోలకత్త నగరాలలో కూడా ప్రధాన దూరదర్శన్‌ కేంద్రాలు 
ఏర్పడ్డాయి. ప్రాంతీయ కేంద్రాల విస్తరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అలా 
ప్రాంతీయ కేంద్రాల విస్తృతిలో భాగంగా 1977 వ సంవత్సరం అక్టోబర్‌ 
23వ తేదిన అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారి చేతులమీదుగా 
హైద్రాబాద్‌లో ఉపగ్రహ దూరదర్శన్‌ కేంద్రం ప్రారంభమైంది. ఇదే 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు టెలివిజన్‌ పుట్టినరోజు. ఈ తేదీని పరిగణనలోకి 
తీసుకొని లెక్కిస్తే ఇప్పటికి తెలుగునాట దృశ్య మాధ్యమం ప్రారంభమై 
మూడున్నర దశాబ్దాలు గడిచింది. ఈ సుదీర్ధ ప్రస్థానంలో హైద్రాబాద్‌ 
దూరదర్శన్‌ ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని ముందడుగు వేసింది. తొలి 
రోజుల్లో ఈ హైద్రాబాద్‌ ఉపగ్రహ దూరదర్శన్‌ కేంద్రం ప్రసారం చేసే 
కార్యక్రమాలు హైద్రాబాద్‌ నగర ప్రజలకు, ఇంకా నిర్దేశించిన కొన్ని జిల్లాలలోని 
(గ్రామాల్లో కమ్యూనిటీ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. 
సమాచారం, విద్య వినోదం ఈ మూడు అంశాలపైన అదే ప్రాధాన్యతా క్రమంలో 
విస్తృత ప్రచారాన్ని కలిగించే లక్ష్యంతో దూరదర్శన్‌ ఆవిర్భవించింది. 
దూరదర్శన్‌ కార్యక్రమాల సరళి ఈ లక్ష్యాన్ని అడుగడుగునా ప్రతిబింబించేది. 
తొలినాటి ప్రసారంలో బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సంపూర్ణ 
రామాయణం చిత్రాన్ని ప్రత్యేక ఆకర్షణగా ప్రసారం చెయ్యడం జరిగింది. 


తెలుగునాట దృశ్య మాధ్యమం 29 
నిర్దేశిత ప్రేక్షకుల కోసం, కార్యక్రమాలను విభాగించి ప్రసారం చెయ్యడం 
అన్నది, దూరదర్శన్‌ తొలి నుంచి ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకశైలి. గ్రామీణాభివృద్ధి 
కోసం కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, 
ఆరోగ్య కార్యక్రమాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా నాటికలు, 
నాటకాలు, సాహిత్య కార్యక్రమాలు, శాస్ర్తీయ, లలిత సంగీత కార్యక్రమాలు 
ఇలా ఆయా అభిరుచులు కలిగిన ప్రేక్షక వర్గాలకోసం, ఆయా కార్యక్రమాల 
రూపకల్పన చేసి ప్రసారాన్ని విభజించేవారు. ఈ విభజన అత్యంత సూక్ష్మ 
పరిశీలనతో చేసింది కనుక, అందరి ఆమోదాన్ని 'ఎన్ననలని పొందింది. 
కొన్ని రకాల కార్యక్రమాలను మినహాయించుకున , దృశ్యమాధ్యమంలోని 
ప్రతి ఛానెలు, ఈ విధమైన విభజనను అనుసరిస్తో ది. 


దూరదర్శన్‌ చరిత్రలోని కొన్ని ప్రధాన ఘట్టాలను సింహావలోకనం 
చేసుకునే ప్రయత్నం చేస్తే, 1983 వ సంవత్సరం జనవరి 5వ తేదీన పాక్షికమైన 
తొలి రంగుల ప్రసారాన్ని దూరదర్శన్‌ కేంద్రం అందించింది. అంతకు మునుపు 
ప్రసారాలన్నీ కేవలం నలుపు తెలుపులోనే సాగేవి. హైద్రాబాద్‌ నగరంలో 
జరిగే ప్రధాన విశేషాలను చిత్రీకరించి ప్రసారం చెయ్యడం జరుగుతూ ఉందేది. 
ఆ కార్యక్రమానికి భాగ్యదర్శిని అనే పేరుండేది. ముఖ్య సంఘటనలు 
తెలుసుకొనేందుకు ఇంతకు మించి అవకాశం ఉండేదికాదు. 1983 వ 
సంవత్సరం నవంబర్‌ 14 వ తేదీన తెలుగు”ో వార్తల్ని మొట్టమొదటిసారిగా 
ప్రసారం చెయ్యడం ప్రారంభించింది. అప్పట్లో ఇలా టీవిలో వార్తలు చూడటం 
అనేది చాలా ఆసక్తికరంగాను, ఆశ్చర్యకర ఎగానూ ఉండేది. ఆ రోజున 
రాజధానిలో జరిగిన వార్తా విశేషాల్ని చిత్రీకరించి, ఆ క్లిప్పింగ్‌లను రాత్రివేళ 
వార్తా ప్రసారంలో చూపడంవల్ల ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగేఏ. 'ఈ కారణంగానే 
తెలుగులో వార్తా ప్రసారం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ 
అతి విస్తృతంగా ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల తొలి ప్రసారం తెలుగునాట 
1988 వ సంవత్సరం డిసెంబరు 4వ తేదీన జరిగింది. ఒక వ్యాపార ప్రకటనను 
టీవీ ద్వారా (్రేక్ష్షలోకం చూడటం, అదే మొదటిసారి. అలాగే మొదటి 


30 దూరదర్శన్‌ వికాసం 


ప్రాయోజిత కార్యక్రమాన్ని 1984 వ సంవత్సరం మే 3వ తేదీన ప్రసారం 
చెయ్యడం జరిగింది. ఇక 1986, జనవరి 6వ తేదీన తెలుగునాట ఒక 
ఇంద్రధనస్సు విరిసింది. అదే దూరదర్శన్‌లో సంపూర్ణ రంగుల ప్రసారం. 
తెలుగువారి లోగిళ్ళన్నీ ఆనాడు రంగుల ప్రపంచంగా మారిపోయాయి. 
“అనగనగా ఒక శోభు అనే ధారావాహిక కార్యక్రమం, తొలి తెలుగు ప్రాయోజిత 
ధారావాహికంగా గౌరవాన్ని అందుకుంది. 1987 వ సంవత్సరం 
హైద్రాబాద్‌లోని ఉపగ్రహ దూరదర్శన్‌ కేంద్రం ఒక పూర్తిస్థాయి దూరదర్శన్‌ 
కేంద్రంగా రూపాంతరం చెందింది. తన స్థానాన్ని హైద్రాబాద్‌ నగరంలో 
సుస్థిరం చేసుకుంది. 

1987 వ సంవత్సరం జనవరి 14వ తేది సంక్రాంతి పర్వదినం. ఇది 
హైద్రాబాద్‌ దూరదర్శన్‌కి, తెలుగు ప్రజానీకానికి ఒక మరపురాని మధుర 
సన్నివేశం. సాధారణంగా సంక్రాంతి పండుగ అనగానే ముగ్గులకు ప్రాధాన్యం 
ఉంటుంది. ముగ్గు అనగానే అక్కడక్కడా ముందుగా చుక్కలు పెట్టి, ఆ చుక్కల్ని 
కలుపుతూ ముగ్గు గీతలు గీస్తూ ఒక చక్కని రంగవల్లిని తీర్చడం, రంగులమయం 
చేయడం మనకి తెలిసింది. అలాంటి ఒక సాంకేతిక అద్భుతం ఆ రోజున 
ఆంధ్రదేశంలో జరిగింది. రాష్ట్రంలో 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లు 
ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైద్రాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి 
అనుసంధింపబడ్డాయి. అంతవరకు ఢిల్లీ నుండి ప్రసారమయ్యే హిందీ 
కార్యక్రమాలను మాత్రమే చూడగలిగిన ఇతర ప్రాంతాల ట్రాన్స్‌మిటర్ల పరిధిలోకి 
రాష్ట్ర ప్రజలు తొలిసారిగా హైద్రాబాద్‌ కేంద్రం ప్రసారం చేసే తెలుగు 
కార్యక్రమాలను చూడగలిగారు. అంతవరకు టీవిల్లో హిందీ కార్యక్రమాలు 
తప్ప మరేమీ చూడని, ఇత ప్రాంతాల రాష్ట ప్రజానీకం ఒక్కసారిగా తెలుగు 
కార్యక్రమాలను చూసే అవకాశం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషం 
పెల్లుబికింది. హైద్రాబాద్‌ దూరదర్శన్‌ చరిత్రలో ఇదొక సాంకేతిక అద్భుతం. 
ఈ రాష్ట్ర వ్యాప్త ప్రసారాలకు ప్రజలు అమితోత్సాహంతో స్వాగతం పలికారు. 
హైద్రాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, 


తెలుగునాట దృశ్య మాధ్యమం క. 


సుప్రసిద్ధ సినీనటి శ్రీమతి ఊర్వశి శారద వ్యాఖ్యానంతో సాగిన సాంస్కృతిక 
కదంబాన్ని ఒ.బి.వాన్‌ (కదిలే స్టూడియో వంటిది) సహాయంతో చిత్రీకరించి, 
రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చెయ్యడం, ఒక విశేష సంఘటన. 1988 వ 
సంవత్సరం నవంబర్‌ 27వ తేదీన అంతవరకు రాజభవన్‌కు చేరువలో 
సోమాజీగూడాలో ఉందే దూరదర్శన్‌ కేంద్రం రామాంతపూర్‌లోని స్వంత 
భవంతిలోకి మారింది. విశాలమైన స్టూడియో, ద్విగుణీకృతమైన సాంకేతిక 
సౌకర్యాలు, ప్రసారాల నాణ్యతను, కార్యక్రమాల స్థాయిని పెంచాయి. ఉర్జూలో 
వార్తల ప్రసారాన్ని 1992 మే 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. 


తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాలు, టీవిలో కొన్ని పరిమిత 
సమయాల్లో మాత్రమే చూడడానికి అవకాశం ఉండేది. ఉదయంవేళల్లో ఒక 
గంటపాటు విద్యా కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో మూడు గంటలపాటు 
వినోద, సమాచార కార్యక్రమాలు ఉండేవి. ప్రాంతీయ భాషల ప్రసారాలకు 
ఈ పరిమిత సమయం సరిపోదని మరింత సుదీర్హ కాలం ఈ ప్రాంతీయ 
భాషా ప్రసారాలు కొనసాగాలని ప్రభుత్వం భావించింది. ఆచరణకు రూపకల్పన 
చేసింది. ఆ ఫలితానికి రూపమే ఆర్‌. యల్‌ యస్‌. యస్‌ (౬5 - 6810021 
12082286 5416116 5లా/10ల. ప్రాంతీయ భాషల్లో ఉపగ్రహ ప్రసారసేవ. 
అంతవరకు దూరదర్శన్‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ట్రాన్స్‌మిటర్ల ద్వారా 
మాత్రమే ప్రసారాలు మనకి చేరేవి. అయితే ఈ కొత్త వ్యవస్థ కారణంగా 
ట్రాన్స్‌మిటర్ల నుండి కాకుండా నేరుగా ఉపగ్రహ సంకేతాలను అందుకోవడం 
ద్వారా టీవి కార్యక్రమాలు వీక్షించే అవకాశం కలిగింది. ఈ విధానం ద్వారా 
1993 వ సంవత్సరం అక్టోబర్‌ 1వ తేదీన ఉపగ్రహ ఛానల్‌ ప్రసారాలు 
ప్రారంభమయ్యాయి. ఇదొక అనూహ్యమైన మలుపు. ఈ ఉపగ్రహ ఛానల్‌ 
ప్రసార సంవిధానమే తరువాతి కాలంలో ప్రైవేటు రంగంలో శాటిలైట్‌ ఛానల్స్‌ 
ఏర్పాటుకు ద్వారాలు తెరిచింది. విప్లవాత్మకమైన ఈ సాంకేతిక సౌకర్యంవల్ల 
మన రాష్టంలో కూడా ప్రైవేటు ఛానళ్ళు ఆకర్షణీయమైన ప్రసారాలతో ముస్తాబై 
గణనీయమైన స్థాయిలో దూరదర్శ్భన్‌కు పోటీగా నిలిచాయి. 


32 దూరదర్శన్‌ వికాసం 

దూరదర్శన్‌కు జాతీయ స్థాయిలో హిందీ భాష ప్రధాన మాధ్యమంగా 
ఒక ఛానల్స్‌ ఇక రాష్ట్రాలవారీగా ఆయా భాషల ప్రాంతీయ ఛానెళ్ళకు అదనంగా, 
ప్రైవేటు రంగంలో అనేక ఛానళ్ళు. హిందీ, ఇంగ్లిషు ప్రాంతీయ భాషలు 
వీటికి సంబంధించి ప్రవేశించడంతో తెలుగునాట దృశ్యమాధ్యమం ఒక 
విరాడ్రూపంగా పావికి. ఉపక్రమించింది. తెలుగునాట తమ (ప్రసారాలు 
ప్రారంభించిన ఛానళ్ళ వివరాలు మరొక అధ్యాయంలో విపులంగా పరిశీలిద్దాం. 


మూడున్నర దశాబ్దాల ఈ నుదీర్హ ప్రస్థానంలో దూరదర్శన్‌కు 
సంబంధించి ఒక క్రమబద్ధమైన అభివృద్ధి జరిగిందనే చెప్పాలి. సాంకేతికమైన 
సౌకర్యాల అభివృద్ధిమాట అటుంచితే, తన ప్రసారాల ద్వారా ఆయా 
కార్యక్రమాలలోని అంశాల ద్వారా దూరదర్శన్‌ రాష్ట్ర ప్రజలపైన ఒక 
ప్రతిభావంతమైన ముద్రనే వేయగలిగింది. అంతేకాదు టెలివిజన్‌ అనేది ప్రజల 
జీవితంలో ఒక భాగమ్రై పోయేన్సితికి చేరింది. అనేక రకాలైన 
సామాజికాంశాలపట్ల ప్రజానీకాన్ని చైతన్యపరచడంలోనూ, కళారూపాలను 
పదిలపరచడంలోను, విభిన్న రంగాలకు చెందిన అనేకమంది కళాకారులకు 
అవకాశాలు కల్పించడంలోను దూరదర్శన్‌ చేసిన సేవ గమనార్దమైన స్థాయిలో 
ఉంది. వరకట్న దురాచారం, వయోజన విద్య ఆవశ్యకత, మహిళా, శిశు 
సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, బడుగు, బలహీన వర్షాల సంక్షేమ 
ప్రణాళికలు, సురక్షిత త్రాగునీటి పథకాలు, పోలియో, ఎయిడ్స్‌ వంటి 
రోగాలపట్ల ప్రజలలో ఒక సమగ్రమైన అవగాహన, గృహహింస, సామాజిక 
న్యాయం, పర్యావరణ కాలుష్యం వంటి ఎన్నో సమాజహితమైన అంశాల 
ఆధారంగా కార్యక్రమాలు నిర్మించి, ప్రజలను చైతన్యవంతం చెయ్యడంలో 
దృశ్య మాధ్యమం కృతకృత్యమైంది. 

దూరదర్శన్‌ తొలినాళ్ళ నుంచీ, తన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా 
రూపొందించేది:. అంతేకాదు ఒక ప్రత్యేకమైన ప్రసార సరళిని కూడా కార్యక్రమ 
ప్రసారంలో ఏర్పాటుచేసుకుంది. ఈ ప్రసారసరళి ఒక ఫలవంతమైన ఆలోచనగా 
నిరూపితమైంది. అందుకే తరువాతి తరాలలో అది అనుసరణీయమైంది. 





దూరదర్శన్‌ ప్రసార సరళి 


మనం రహదారుల వెంట సాగించే ప్రయాణంలో మైలురాళ్ళు చాలా 
ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. మైలు, మైలుకి ఆ రాళ్ళు ఎదురై మనం, 
మన గమ్యస్థానం నుండి ఎంత దూరంలో ఉన్నామో గుర్తుచేస్తుంటాయి. 
అందువల్ల మన గమన వేగాన్ని రహదారి మార్గాన్ని మనకి అనువుగా మనం 
తీర్చిదిద్దుకుంటాం. అలాగే వ్యవస్థ ప్రస్థానంలో కూడా కొన్ని మైలు 
రాళ్ళుంటాయి. వాటిని విశ్లేషించుకుంటే, వ్యవస్థ తిప్పిన గొప్ప మలుపులు, 
వ్యవస్థ సాధించిన విజయాలు మనకు తెలిసివస్తాయి. దృశ్య మాధ్యమ వ్యవస్థ 
కూడా దీనికి మినహాయింపుకాదు. ఇంతకు ముందు ఒకచోట పేర్కొన్నట్లు 
దృశ్య మాధ్యమం, సమాచారం, విద్య, వినోదం అనే అంశాలకు అదే 
ప్రాధాన్యతా క్రమంలో స్థానాన్నిస్తూ ఊపిరిపోసుకుంది. తెలుగునాట 
దృశ్యమాధ్యమం ప్రారంభమైన తొలి రెండు దశాబ్దాల కాలం దూరదర్శన్‌కు 
మాత్రమే ఉనికి ఉండేది. ఈ కారణంగా ఆనాటి కార్యక్రమ సరళిలోని కొన్ని 
ప్రధాన కార్యక్రమాలను, ఇవాళ మనం పరిశీలించగలిగితే, దృశ్యమాధ్యమం 
సాధించిన విజయాలను అంచనా వేయడానికి ఒక అవకాశం కలుగుతుంది. 


కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు పరిచయం చేస్తున్నాను. 


34 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ముచ్చట్లు 


బహుశా ఈ నామకరణమే ఈ కార్యక్రమం అంతరాత్మను మనకు 
పట్టి ఇస్తుంది. పూర్వం (గ్రామాల్లో రచ్చబండలు ఉండేవి. ఊరికి నడిబొడ్డున 


పెద్దచెట్టు, దాని చుట్టూ పెద్ద సిమెంటు అరుగు, దానిమీద కూర్చుని 
కబుర్లాడుకునే పెద్ద మనుషులు ఇవన్నీ మన ఊహా చిత్రంలోకి వచ్చేస్తాయి. 
ఇటువంటి రచ్చబండ దగ్గర చెప్పుకొనే కబుర్లే ముచ్చట్లు. గ్రామంలోని 
పెద్దలంతా చేరి మాట్లాడుకొనే సన్నివేశం కాబట్టి, ఊరికి సంబంధించిన అనేక 
విశేషాలు, వివరాలు, సమస్యలు ఆ మాటల్లో చోటు చేసుకొంటాయి. ప్రభుత్వం 
ఆయా అంశాలకు సంబంధించి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల చర్చకూడా 
* అక్కడే వస్తుంది. ఫలానా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది కాబట్టి, 
దానిని తమ ఊరికి తెచ్చుకోవడం ద్వారా ఒక నమన్యను ఎలా 
పరిష్కరించుకోవచ్చునో చర్చిస్తారు. లేదా, ఆ ప్రభుత్వ పథకం వల్ల ఎక్కువ 
శాతం గ్రామాలకు ప్రయోజనం లేకపోతే, అది ఎందుకో చర్చిస్తారు. ఇందులో 
కనిపించే వారంతా తమ ఊరి పెద్దల పాత్రల్లాగే ఉందేవారు కనుక, ప్రజలు 
తమను తాము పోల్చుకొనే అవకాశం ఉండేది. వారు చర్చించే అంశాలు 
కూడా తమకు సంబంధించిన అంశాలుగా భావించి వాటిపైన దృష్టి 
కేంద్రీకరించే అవకాశం ఉండేది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల వల్ల అనేక 
సామాజిక అంశాలపట్ల ప్రజలలో ఒక అవగాహన కలిగేందుకు అనుకూలత 
ఏర్పడింది. అంతేకాక, ప్రజలు ఆయా సమస్యలపట్ల స్పందన కలిగి 
చైతన్యవంతులయ్యేవారు. 


ఇందులో ప్రధాన పాత్రలు ధరించినవారు తరువాతి కాలంలో అగ్రశ్రేణి 
నటులుగా తమ స్థానాలను సుస్థిరం చేసుకొన్నారు. కొంతమంది కాలధర్మం 
చెందారు. కీ॥శే॥ దేశిరాజు హనుమంతరావు, కీ॥శే॥ నాగసాయి, కీ॥శే॥ 
డి.రామ్‌గోపాలు, శ్రీ కోటా శ్రీనివాసరావు, శ్రీ సుబ్బరాయశర్మ వంటి నటులు 
ఈ కార్యక్రమానికి మంచి ప్రాచుర్యం తెచ్చారు. స్త్రీ పాత్రల అవసరం ఉన్నప్పుడు 
శ్రీమతి శకుంతల, శ్రీమతి బృంద వంటి నటీమణులు ఈ కార్యక్రమంలో 
భాగస్వాములయ్యేవారు. 


తెలుగునాట దృశ్య మాధ్యమం వె5 
ముత్యాలు టీ కొట్టు 


ఒక రకంగా చెప్పాలంటే, ఇది ముచ్చట్లు కార్యక్రమానికి కొత్త రూపం. 
ముచ్చట్లు కార్యక్రమం సముపార్దించుకున్న ్రేక్షకాదరణను దృష్టిలో ఉంచుకొని 
దానికి కొనసాగింపుగా రూపుదిద్దుకొన్న కార్యక్రమం. కాలక్రమంలో వచ్చిన 
మార్పు, ఈ కార్యక్రమ రూపకల్పనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రచ్చబండ 
దగ్గర జరిగే ముచ్చట్లు స్థలం మార్చుకొని ఈ నాటి గ్రామాల్లో టీ బంకుల 
దగ్గర చేరిన విషయాన్ని మనం ఈ రోజుల్లో స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. 
ఊరిని ప్రధాన రహదారికి అనుసంధానం చేసే మలుపులో టీ బంకు ఉండటం 
మనకి తెలిసున్నదే. టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం మనకి పరిచయమైనదే. 
గ్రామ పరిపాలన కూడా కాస్త యువతరంలోకి వచ్చింది కదా! కాస్త చదువుకొన్న 
మాస్టారు, వార్తా పత్రికతో రావడం, ఆనాటి ప్రధాన వార్త ఆధారంగా, అక్కడున్న 
చిన్నా పెద్దలతో ముచ్చటించడం సాధారణంగా చూసేదే. ఊరి సమస్యలు 
వాటి పరిష్కార ఆలోచనలు అక్కడ చర్చకు వస్తుంటాయి. తమ కాళ్ళమీద 
తాము నిలబడాలనే తాపత్రయం మనం మహిళా లోకంలో గమనిస్తున్నాం 
కదా! ముత్యాలు ఆ టీకొట్టుకు యజమానురాలు కావడం, ఈ పరిణామాన్ని 
సూచిస్తుంది. లోకజ్ఞానం కలిగిన ముత్యాలు ఈ చర్చల్లో పాలుపంచుకోవడం 
జరుగుతుంది. చాలా ఫలవంతమైన ప్రయోగం ఇది. జన సామాన్యానికి 
అవసరమైన ఎన్నో అంశాలు ముత్యాలు టీకొట్టు దగ్గర జరిగే సంభాషణల 
రూపంగా ప్రేక్షకులకు బాగా అందివస్తాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా 
ప్రత్యేకంగా గమనించాలి. ప్రధానలక్ష్యం సమాజానికి ఉపయోగకరమైన 
సమాచారాన్ని ప్రజలకు అందించడం. అయితే, ఈ కార్యక్రమం ద్వారా, 
నటీనటుల సామర్య్యాన్ని కూడా ఆనాటి పేక్షకలోకం చాలా బాగా 
అంచనావేసేది. కారణం ఏమిటంటే, చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమానికి 
'స్మిస్ట ఉండేదికాదు. కార్యక్రమం రికార్డింగ్‌కి ముందు నటీనటులంతా పది, 
పదిహేను నిముషాలు ఆ కార్యక్రమ నిర్మాతతో కలిసి ఆ రోజు చెప్పవలసిన 
అంశం గురించి చర్చించేవారు. ఎవరికివారు అప్పటికప్పుడు తమ సంభాషణలు 


36 దూరదర్శన్‌ ప్రసార సరళి 
తామే అల్లుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపేవారు. ఇదొక అద్భుతంగా 
తోచేది, బోలెడంత ఆశ్చర్యాన్ని కలిగించేది. మొత్తం మీద ఒక ప్రత్యేక ఆకర్షణని, 
ఆసక్తిని కలిగిస్తూ ముత్యాల టీకొట్టు కార్యక్రమం సామాజిక చైతన్యాన్ని 
కలిగించడంలో కొంత పాత్రపోషణ చేసిందని చెప్పుకోవచ్చు. 


కుంకుమాగ్ని 


ప్రయోజనాత్మకమైన ధారావాహిక అంటే. ఏమిటో తెలుగు టీవి 
ప్రేక్షకులకు పరిచయం చేసిన కార్యక్రమం ఇది. ఈ ధారావాహికానికి పెట్టిన 
శీర్చికే ఈ కార్యక్రమ ఆంతర్యాన్ని మనకి తెలియచెబుతుంది. సాధారణంగా 
పురాణకాలం నాటి పతివ్రతల కథలు మనం విన్నప్పుడు వారికి అవమానం 
జరిగిన సందర్భాలలో కాలి బొటన వేలితో అగ్నిరగిల్చి, అందులో తనువు 
చాలించిన వివరాలు మనకి తెలుసు. స్త్రీకి సౌభాగ్య చిహ్నం నుదుటన కుంకుమ 
బొట్టు. అలా సౌభాగ్యవతిగా మలిచే సంఘటన వివాహం. వరకట్న దురాచార 
కారణంగా అలనాటి వివాహ వ్యవస్థ మహిళలకు శాపంగా మారిపోయిన 
. వైనమూ మనకి తెలుసు. అలా వరకట్న దురాచారానికి బలైన స్రీల హృదయ 
వేదనలకు కుంకుమాగ్ని అనే శీర్షిక ఒక ప్రతీక. నామౌచిత్యాన్నే కాదు. ఈ 
సమన్య పట్ల సమాజంలో ఒక అవగాహన కలిగించడంలోనూ ఈ 
ధారావాహికం చాలా ఫలితాలను సాధించింది. అపూర్వ (ప్రేక్షకాదరణ, అనేక 
స్వచ్చంద సాంస్కృతిక సంస్థల నుండి అవార్డులు అందుకొంది ఈ 
ధారావాహికం. 


అ(శ్రుఘోష 

తొలిరోజుల్లో టెలివిజన్‌ రంగంలో ఒక సంచలనం కలిగించిన 
ధారావాహికం. కుంకుమాగ్నికి సమాంతరంగా అనిపిస్తుందిగానీ, దీని పరిధి 
అంతకన్నా విస్తృతమైనది. మహిళలకు సంబంధించి కేవలం వరకట్నం అనే 


అంశానికి మాత్రమే పరిమితం చెయ్యకుండా, స్త్రీలు ఎదుర్శొనే అనేక 
అంశాలపైన దృష్టి సారించింది. ముఖ్యంగా గృహహింస, ముష్కరుల 


తెలుగునాట దృశ్య మాధ్యమం 37 
అత్యాచారాలు, కార్యాలయాలు, ఇతర కార్యక్షత్రాలలో వారు ఎదుర్శొనే లైంగిక 
వేధింపులు... ఇలాంటి వాటి కారణంగా, ఆత్మహత్యలకు పాల్పడ్డ అతివల 
వేదనాభరిత గాథలను సమాజం ముందుంచేది ఈ కార్యక్రమం. ప్రాణాలు 
కోల్పోయినవారి ఇళ్ళకు వెళ్ళి ఈ విపరీత పరిస్థితులకు దారితీసిన కారణాలను 
వెలికితీసే ప్రయత్నం చేసేది. ఒక విధంగా తెరచాటునున్న భయంకరమైన 
నిజాలను తెరమీదకి తెచ్చే ప్రయత్నం జరిగేది. ఈ సాహసంవల్ల కొన్ని సమస్యలు 
రేకెత్తేవి. ముఖ్యంగా నేర పరిశోధన చేసే పోలీసు శాఖకు కొన్ని సమస్యలు 
తలెత్తాయి. ఆకాంక్షించిన ప్రయోజనంకన్నాా అనుకోకుండా ఎదురైన సమస్యలే 
ప్రధానంగా మారేవి. ప్రజానీకం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వివేచనకోసం 
కాకుండా, తమ ఫిర్యాదులకు ప్రచారం తెచ్చుకొనే వేదికగా భావించే పరిస్థితి 
రావడంతో, అశ్రుఘోష ధారావాహికం అర్భాంతరంగా నిలిచిపోయింది. 
శ్రేయస్సును కాంక్షించే కార్యక్రమాలను కూడా, మరో దృష్టితో చూడటం 
వెొుదలుపెడితే, ఆ కార్యక్రమాల కొనసాగింపు కూడా (ప్రశ్నార్ధక 
మౌతుందనడానికి అశుఘోష ఒక ఉదాహరణ. 


ధర్మపీఠం 


పస్రీల సమస్యలకు న్యాయసంబంధమైన పరిష్కారాలను చూపాలనే 
దృష్టితో, లక్ష్యంతో రూపొందిన ధారావాహికం ధర్మపీఠం. న్యాయ వ్యవస్థకు 
సంబంధించిన న్యాయవాదుల సహకారంతో, అనేక కారణాలవల్ల మహిళలకు 
జరిగే అన్యాయాలకు పరిష్కారం చూపిన కొన్ని కేసులను ఎంపిక చేసుకొని, 
వాటిలోని కీలక సన్నివేశాలను తిరిగి సృజనచేసి, ఆయా సమస్యలకు, న్యాయ 
వ్యవస్థ పక్షాన ఎటువంటి న్యాయం జరిగిందో తెలిపే కార్యక్రమం ఇది. ఆయా 
కేసుల్లోని సమస్యలను, తమ జీవితాల్లో జరిగిన సంఘటనల్ని సమాంతరంగా 
పోల్చి చూసుకునేవారు. సాదృశ్యంగా కనపడే సందర్భాల్లో ఆయా కేసుల 
ఉదంతాన్ని తీర్పును ఉటంకిస్తూ తమ సమస్యలకు పరిష్కారాన్ని సాధించుకొన్న 
సంఘటనలూ ఉన్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమాలలో న్యాయవాదులు 
పాల్గొని వాటిని విశ్లేషించేవారు కనుక, ఈ కార్యక్రమం ప్రజలకు అత్యంత 
ఉపయోగకరంగా ఉండేది. 


38 దూరదర్శన్‌ ప్రసార సరళి 
పాలు-చేలు 


హైద్రాబాద్‌ వంటి మహానగర జీవనంలో టెలివిజన్‌ కార్యక్రమాలు 
అందుబాటులోకి వచ్చిన రోజుల్లో ఈ వ్యవసాయదారుల కార్యక్రమం చూసి 
చాలాకాలం ప్రేక్షకులు తేలికగా మాట్లాడేవారు. ఈ కార్యక్రమంపైన 
చతురోక్తులాదేవారు. అయితే ఈ కార్యక్రమం అత్యంత ఉపయుక్తమైన 
కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఇతర రాష్ట్రాల టెలివిజన్‌ కార్యక్రమాలలో కూడా 
ఈ వ్యవసాయదారుల కార్యక్రమం తప్పనిసరిగా ఉండేది. కానీ, తెలుగులో 
ముఖ్యంగా హైద్రాబాద్‌ కేంద్రం రూపొందించిన పాలు-చేలు కార్యక్రమం 
చాలా అత్యుత్తమంగా పరిగణించబడేది. కారణం మిగిలిన రాష్ట్రాల్లో ఈ 
కార్యక్రమాన్ని స్టూడియోల్లో చర్చా కార్యక్రమంలాగా రూపొందించేవారు. కానీ, 
హైద్రాబాద్‌ కేంద్రం మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల 
పొలాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి అక్కడి స్థితిగతుల్ని యథాతధంగా చూపుతూ 
నిర్మించేవారు. వ్యవసాయశాఖ అధికారులను, శాస్త్రజ్ఞులను కూడా ఆ పంట 
పొలాల మధ్యకు తీసుకువెళ్ళి, విషయ వివరణ చేయించేవారు. ఈ కారణంగా 
కార్యక్రమాలు పరమ ప్రామాణితకను సంతరించుకొనేవి. ముఖ్యంగా రైతులకు 
చాలా ప్రయోజనకరంగా ఉండేవి. ఏయే కాలాలలో, ఏయే ప్రాంతాల్లో ఏయే 
పంటలు పండించుకోవడం శ్రేయస్మరమో ఈ కార్యక్రమం ద్వారా చక్కగా 
సూచించేవారు. ముఖ్యంగా చీడపీడలు అరికట్టడానికి అవసరమైన మందుల్ని 
సాగుకు అనుసరించవలసిన మేలైన పద్ధతుల్ని విషయ నిపుణులచేత, 
విపులికరింప చేయడంవల్ల, రైతులు చాలా లాభపదేవారు. అధిక దిగుబడులు 
సాధించడానికి, సమగ్ర వ్యవసాయాభివృద్ధికి, ఈ కార్యక్రమాలు అందించిన 
సేవలు చిరన్మరణీయాలు. జాతీయ స్థాయిలో హైద్రాబాద్‌ కేంద్ర 
వ్యవసాయదారుల కార్యక్రమాలు అనేక పర్యాయాలు ప్రశంనలు 
అందుకొన్నాయి. + 


తెలుగునాట దృశ్య మాధ్యమం 39 
మేరీ మగ్గలీనా . 


ఆమె ఒక వేశ్య. తనను తాను పోషించుకోవడానికి గత్యంతరంలేని 
స్థితిలో ఆ వృత్తిలోకి వస్తుంది. ఆమె చేసే వృత్తి నీచమైనదని ఆ ఊరి జనమంతా 
ఆమెను శిక్షించడానికి పూనుకుంటారు. రాళ్ళతో కొట్టి శిక్షిస్తూ ఉంటారు. 
అదే సమయానికి అక్కడికి వచ్చిన జీసస్‌ ఆ జనాన్ని వారిస్తాడు. రాళ్ళతో 
కొట్టి చంపడం అమానుషం అంటాడు. ఆమె పాపి అని, పాపానికి తగిన శిక్ష 
విధించాల్సిందేనని ఊరి ప్రజలు పట్టుబడతారు. అప్పుడు జీసస్‌ మీలో ఏ 
తప్పుచేయని వ్యక్తి ఏ పాపము చేయని వ్యక్తి ముందుగా రాయి విసరసమంటాడు. 
ప్రజలంతా నిశ్చేష్టులైపోతారు. వారిలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. రాళ్ళు విసిరే 
ప్రయత్నాన్ని విరమించుకొంటారు. వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఆమె పాపకృత్యాలు 
మాని జీసస్‌ను అనుసరిస్తుంది. ఒక గొప్ప ఆత్మజ్ఞాన విచక్షణ కలిగించే టెలీఫిల్మ్‌ 
ఇది. అలాగే ఒక గిరిజన యువతి అభ్యుదయ భావాల ఆధారంగా 'సింగారి' 
అనే టెలీఫిల్మ్‌ కూడా ఆ రోజుల్లో నిర్మితమైంది. నలుపు తెలుపు చిత్రాలుగా 
6. పొందిన ఈ టెలిఫిల్మ్‌లు ఫిల్మ్‌ కెమెరాలతోనే చిత్రీకరింపబడ్డాయి. సాంకేతిక 
పరి£-50 ప్రాథమిక దశలో ఉన్న కారణంగా, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్శొని 
నిర్మిత్న 'న చిత్రాలివి. దృశ్యంవేరు, శబ్దిం వేరుగా ఉండేవి. రెండింటినీ 
సమన్వయిం చేస్తూ ప్రసారానికి సిద్ధం చేయవలసి వచ్చేది. కోపల్లె శివరామ్‌ 
అందించిన ఈ రచనలు ప్రసార మాధ్యమంలో ఇప్పటికీ తీపిగుర్తులు. 
ఆంధ్రప్రదేశ్‌ డాక్యుమెంటరీ 

దూరదర్శన్‌ జాతీయ ప్రసారాల్లో అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సంకేతిస్తూ 
ఎన్నో డాక్యుమెంటరీలు ప్రసారమయ్యేవి. ఆందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌పై 
డాక్యుమెంటరీ నిర్మించే బాధ్యతను హైద్రాబాద్‌ దూరదర్శన్‌కు అప్పగించింది 
ఢిల్లీ కేంద్రం. ఈ బాధ్యతకు అనుగుణంగా నిర్మించిందే ఎ.పి. డాక్యుమెంటరీ. 
హైద్రాబాద్‌ కేంద్ర చరిత్రలో ఇదొక అపురూప నిర్మాణంగా చెప్పుకోవచ్చు. 
కొన్ని నెలలపాటు దూరదర్శన్‌ చిత్రీకరణ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని | 


40 దూరదర్శన్‌ ప్రసార సరళి 
మారుమూల ప్రాంతాలతో సహితం, ఎన్నో ప్రాంతాలు తిరిగి చిత్రీకరించిన 
చిత్రం ఇది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర స్వరూపాన్ని అందించే 
ప్రయత్నం చాలా విశేషంగా జరిగింది. చారిత్రక, భౌగోళిక, రాజకీయ, 
సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, వ్యవసాయక, ఆర్థిక రంగాలలో 
ఆంధ్రప్రదేశ్‌ స్థానాన్ని ఆవిష్కరించిన చిత్రం ఇది. ఒక రాష్ట్రాన్ని గురించి 
సమ(గ్రంగా చెప్పడమంటే ఏమిటో అనేదానికి ఉదాహరణగా చెప్పగలిన 
స్థాయిలో రూపొందిన కార్యక్రమం ఇది. ఇంగ్లిషులో జాతీయస్థాయిలో 
ప్రసారమైన ఈ కార్యక్రమం తెలుగు వ్యాఖ్యానంతో పలుమార్లు రాష్ట వ్యాప్తంగా 
ప్రసారమైంది. ప్రముఖులెందరో ప్రశంసించిన డాక్యుమెంటరీ చిత్రం ఇది. 


అలెగాండర్‌ 
ణి 


సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని రోజుల్లో, ఆధునిక 
సాంకేతిక పరికరాలు ఇంకా అందిరాని కాలంలో ఒక సంచలనంగా నిలిచి" 
టెలిఫిల్మ్‌ అలెగ్జాండర్‌. -రంగుల టివీ పరిచయమైన రోజుల్లో అత్యంత ఎ 
నిర్మాణంగా నమోదు కాబడిన చిత్రం ఇది. ఒక చారిత్రక సంప నను 
ఆధారంగా తీసుకొని, టెలిఫిల్మ్‌గా నిర్మించడం తెలుగు టెలివిజ అదే 
మొదటిసారి. సాధారణంగా, స్టూడియోలో సెట్లువేసి నిర్మించే ధోరణికి ఫిన్నంగా 
తొలిసారి అవుట్‌దోర్‌లో చిత్రీకరణ జరుపుకొన్న భారీ చిత్రం అః గ్జాండర్‌. 
ఏనుగులు, గుర్రాలు, సింహసనాలు, కత్తులు, కటారులు వీ, .న్నింటిని 
ఉపయోగించి చిత్రీకరణ జరపడం ఆనాటికి ఒక సంచలనమే. సచివాలయ 
సాంస్కృతిక సంస్థ కళాకారులంతా ఈ టీవి ఫిల్మ్‌లో ప్రధాన భాగస్వాములు. 
హైద్రాబాద్‌లోని చారిత్రక నిర్మాణాలు నేపథ్యంగా చిత్రీకరింపబడిన అలెగ్జాండర్‌, 
ప్రాంతీయ భాషా ప్రసారాలు రాష్ట్రవ్యాప్తంగా అనుసంధింపబడిన సమయంలో 
ప్రసారమైన తొలి టెలీఫిల్మ్‌గా చరిత్రకెక్కింది. 


తెలుగునాట దృశ్య మాధ్యమం ః 4] 
అంతరంగం 


పరిచయ కార్యక్రమాల ధారావాహికం అంతరంగం. ఒక సాధారణ 
శీర్షికను ఏర్పాటుచేసి, ఆ శీర్షిక కింద వరుసగా అనేక పరిచయ కార్యక్రమాలు 
ప్రసారం చెయ్యడం ఈ అంతరంగం కార్యక్రమంతోనే ప్రారంభమైంది. 
ముఖ్యంగా శాస్ర్తీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం రంగాలకు చెందిన 
ప్రముఖులతో ఈ కార్యక్రమాలు రూపొందేవి. డా॥ శ్రీపాద పినాకపాణి, డా॥ 
బాలమురళీ కృష్ణ, చిట్టిబాబు, నూకల చిన సత్యనారాయణ, నేదునూరి 
కృష్ణమూర్తి, కోలంక వెంకట్రాజు, దండమూడి రామమోహన్‌ రావు, అన్నవరపు 
రామస్వామి, శ్రీరంగం గోపాలరత్నం, ఈమని శంకరశాస్త్రి వంటి 
సంగీతజ్ఞులంతా ఈ అంతరంగం కార్యక్రమంలో తమ హృదయావిష్కరణ 
చేసినవారే. అలాగే శాస్త్రీయ నృత్యరంగానికొస్తే, వెంపటి చినసత్యం, వేదాంతం 
సత్యనారాయణ శర్మ, నటరాజ రామకృష్ణ, శ్రీమతి ఉమారామారావు, శ్రీమతి 
శోభానాయుడు, నరిదె మాణిక్యాంబ, పసుమర్తి కృష్ణశర్మ, కోరాడ 
నరసింహారావు, వంటి ఉన్నత శ్రేణి కళాకారులు, నృత్య గురువులు ఈ 
అంతరంగం కార్యక్రమం ద్వారా నాట్య కౌశలానికి సంబంధించి, శాస్త్రానికి 
సంబంధించిన అనేక విషయాలను ప్రదర్శనాత్మకంగా వివరించేవారు. 
దూరదర్శన్‌ ప్రసారం చేసిన అత్యంత విలువైన కార్యక్రమాలలో ఈ 
ధారావాహికం అగ్రగణ్యమైంది. 


అజ్ఞాత వీరులు 


శీర్షిక మరేదో భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా పైకి అనిపించినా, ఒక 
సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రారంభింపబడిన కార్యక్రమం అజ్ఞాత 
వీరులు. భారతదేశ చరిత్రలో ఒక సువర్జాధ్యాయం, స్వాతంత్ర్య సంగ్రామం. 
ప్రముఖులైన నేతల నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేలు, లక్షలుగా ప్రజలు 
పాల్గొని పోరాట పటిమ సత్తాను ప్రపంచానికి చాటిన సంఘటన మన 
స్వాతంత్ర్య సంగ్రామం. తాష్టస్థాయిలోను, జాతీయస్థాయిలోను ప్రముఖులైన 


తై దూరదర్శన్‌ ప్రసార సరళి 
నాయకుల సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అటువంటి మహాపోరాటంలో 
పాల్గొని, గొప్ప త్యాగాలు చేసి ఈనాటి సమాజంలో ఏవిధమైన గుర్తింపుకు 
నోచుకోక అతి సామాన్య జీవితాన్ని కొనసాగిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుల్ని 
వెతికి పట్టుకొని బుల్లి తెర ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన చిరు ప్రయత్నం 
ఈ కార్యక్రమం. పాలబూత్‌లు నిర్వపాంచుకుంటూనో, క్షారశాల 
నిర్వహించుకుంటూనో, ప్రైవేటు పాఠాలు చెప్పుకుంటూనో, కళ్ళజోళ్ళ వ్యాపారం 
చేసుకుంటూనో, జాతకాలు చెప్పుకుంటూనో, తమ కుటుంబాలను 
పోషించుకుంటూ, సామాన్య జన జీవితంలో కలిసిపోయిన అసామాన్యులను 
వెతికి పట్టుకొని ఈ అజ్ఞాత వీరులు కార్యక్రమం ద్వారా సమాజంముందు 
నిలిపి పరిచయం చెయ్యడం జరిగింది. వారి వారి వృత్తులు నిర్వహించుకునే 
ప్రాంతాల్లో వారి నిత్యజీవనశైలిని చిత్రీకరించి, పరిచయ సమయంలో ప్రసారం 
చెయ్యడం జరిగేది. అనూహ్యమైన ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలలో 
ఇదొకటి. ఈ కార్యక్రమం ద్వారా పరిచయమైన అజ్ఞాత వీరుల్ని ఒకరిద్దరిని 
ఒకటి రెండు సంస్థల వారు తమ వార్షిక కార్యక్రమాల్లో. సత్కారాన్ని కూడా 
అందించారు. ఈ కార్యక్రమం ఎంతటి స్పందన కలిగించి ఉంటుందో మనం 
అంచనా వేయవచ్చు. 


కాంకన[ ఇ 
సోమాజిక ప్రయోజనాన్ని అపేక్షించి, నిర్మించిన సుదీర్హ ధారావాహికం, 
కాంతిపథం. సమాజానికి విద్య ఆవశ్యకతను గుర్తెరిగిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 
ఒకానొక ప్రణాళిక వయోజన విద్య. వయోజనులను కూడా విద్యావంతులను 
చేయడం ద్వారా సమాజాభివృద్ధి ఎంత వేగంతమౌతుందో తెలియచెప్పే 
ధారావాపాకంగా ఈ కార్యక్రమం (ప్రారంభమైంది. (ప సారం 
కొనసాగుతూవుందడగా తన విస్తృతిని పెంచుకొంది. కేవలం వయోజన విద్యకే 
పరిమితమై పోకుండా, సమగ్ర గ్రామీణాభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలపైన 
ఈ కార్యక్రమం దృష్టిసారించడం ఒక గొప్ప విశేషం. కథ, కథనం, పాత్రలు 
పైపైకి కనిపిస్తున్నా అంతర్లీనంగా మాత్రం ఒక సామాజిక సమస్య; దాని 


తెలుగునాట దృశ్య "మాధ్యమం 43 

పరిష్కార సాధనమే (ప్రధానంగా సాగింది కాంతిపథం. రెండున్నర 

సంవత్సరాలపాటు నిరాఘాటంగా సాగిన ఈ ధారావాహిక, ఆ తరం ప్రేక్షకుల 

మీద చాలా ప్రబలమైన ముద్రవేసిందని చెప్పాలి. వందలాది కళాకారులకు, 
అవకాశం కూడా కల్పించిన కార్యక్రమంగా ముందుగా చెప్పవలసిన 

ధారావాహికం ఇది. గ్రామీణ జీవన చిత్రంతోబాటు, జానపద కళారూపాలు, 

గ్రామీణ కళాకారుల జీవనశైలి కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం వహించేది. 

ఇదొక అపూర్వమైన ప్రయోగమే. 


ఈ శిలలకు శిల్పి ఎవరు? 


కవిత్వంలో ముంచితీసినట్లుంటుంది ఈ కార్యక్రమ శీర్షిక. అయితే 
ఇది కవిత్వానికి సంబంధించిన కార్యక్రమంకాదు. శాస్త్రీయ విజ్ఞానికి 
సంబంధించిన కార్యక్రమం. ముఖ్యంగా భూభౌతికశాస్తానికి సంబంధించిన 
కార్యక్రమం. కొండలు, గుట్టలు అత్యంత నిరుపయోగమైనవిగా భావిస్తాం 
మనం. అయితే అదే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపదలో భాగమే అని 
గుర్తించం. కొండలు, బండలు ప్రకృతి సహజంగా ఏర్పడటం అత్యంత 
ఆశ్చర్యకరమైన అంశం. వాటి అవసరం ప్రకృతి సమతౌల్యంలో ఎంత ఉన్నదో 
మనం ఏనాడు గుర్తించం. ఈ బండరాళ్ళ పరిశీలన ద్వారా, పరిశోధనల 
ద్వారా భూమితత్త్వాన్ని అంచనావేసి, ఫలితాంశాల ద్వారా సాధించిన విజయాలు 
కోకొల్లలు. భూమిలోని జలసంపదను, ఖనిజ సంపదను, ప్రజానీకానికి 
అందించింది ఈ భూభౌతిక శాస్త్రమే. ఒకప్పుడు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ 
ప్రాంతమంతా కేవలం బండరాళ్ళతో, చిన్న చిన్న కొండ గుట్టలతో నిండి 
ఉందేది. ఆ కొండరాళ్ళ మధ్య చిత్రీకరణ జరుపుకున్న కార్యక్రమం ఇది. 
దేశాభ్ళివద్ధికి, రాష్ట్రాభివృద్ధికి భూభౌతికశాస్త్రం పరోక్షంగా ఎంత తోడ్పడుతుందో 
విచారించిన కార్యక్రమం. సామాన్య ప్రజలకు అవగాహన లేని ఒక శాస్త్రంపట్ల 
అమితమైన ఆసక్తిని కలిగించిన కార్యక్రమం ఈ శిలలకు శిల్పి ఎవరు? 
భూభౌతిక శాస్త్రవేత్తల సహకారంతో రూపొందిన ప్రయోజనాత్మకమైన 


అటి 


కార్యక్రమం ఇది. 


44 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ముత్యాలపల్లకి 

భారత కోకిలగా ప్రసిద్ధిగాంచిన రచయిత్రి సరోజిని నాయుడు. ఆమె 
తెలుగింటి కోడలు. ఆమె రచించిన అద్భుతమైన కవితా ఖండికలను 
ఎంపికచేసుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకొని, ఆ కవితలను ఆధారం 
చేసుకొని, భావస్ఫోరకంగా రూపుదిద్దిన కార్యక్రమం ముత్యాలపల్లకి. తెలుపు, 
నలుపు టెలివిజన్‌ రోజుల్లోనే ప్రసారమైన ఈ కార్యక్రమం అత్యంత ్రతిభావంత 
సృజన . మొత్తం అంతా అవుట్‌డోర్‌లోనే చిత్రీకరించి, సహజమైన సూర్యకాంతి 
ద్వారా, సమర్థవంతంగా, భావానుగుణమైన చిత్రీకరణ జరిపిన ఉత్తమ 
కార్యక్రమం ఇది. 


ఆంధ్రప్రదేశ్‌ జానపద కళలు 


దూరదర్శన్‌ జాతీయ ప్రసారాల కోసం ప్రత్యేకంగా నిర్మితమైన 
కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన జానపద 
కళారూపం ఉంది. గరగలు, మరగాళ్ళు, తప్పెటగుళ్లు, డప్పునృత్యం, 
పులివేషాలు, బుట్టబొమ్మలు, చిందు భాగవతాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, 
ఇలా ఎన్నో రకాల జానపద కళారూపాలు. వీటన్నింటినీ చిత్రీకరించి, ఆయా 
ఆటపాటల్లో ఉన్న విశేషాలని, ఆహార్యంలో ఉండే బెచిత్యాన్ని సంగీత, నృత్య 
విశేషాల్ని కళాకారుల కౌశలాన్ని విశ్లేషిస్తూ ప్రదర్శనాత్మకంగా సాగిన 
కార్యక్రమం ఇది. జానపద విజ్ఞానానికి భీష్మాచార్యుడై, విశ్వ విద్యాలయ స్థాయిలో 
జానపద సాహిత్యంపైన, తొలితరం పరిశోధకుడైన ఆచార్య బిరుదురాజు 
రామరాజుగారు వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఈ కార్యక్రమం స్థాయి ఏమిటో 
మనకి తెలియచెబుతుంది. జానపద కళారూపాలపైన ఇంతటి ప్రామాణికమైన 
కార్యక్రమం తరువాతి కాలంలో రానేలేదు. 


పొందూరు ఖాదీ 


ఈ జాతికి స్వేచ్చను కానుకగా ఇచ్చిన మహాత్మాగాంధీ మరొక విలువైన 
బహుమతిని కూడా అందించారు. అదే ఖద్దరు. స్వాతంత్రోద్యమ కాలంలో 


తెలుగునాట దృశ్య మాధ్యమం త్‌ 
విదేశీ వస్త్ర బహిష్కరణ సన్నివేశంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం 
స్వదేశీ వస్త్రాలు. ముఖ్యంగా నేత వస్త్రాలు, అందునా ఖద్దరు వస్తాలదే 
అగ్రస్థానం. ఈ ఖద్దరు వస్త్రాల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందు 
వరుసలో ఉంటుంది. రాష్టంలో పలుచోట్ల ఖద్దరు వస్త్రాలు అందుబాటులో 
ఉన్నా ముందు చెప్పవలసిన ప్రాంతం పొందూరు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 
పొందూరు ఖాదీకి ప్రపంచవ్యాప్తమైన ప్రసిద్ధి ఉంది. ఈ ప్రాంతపు నేత కార్మికుల 
జీవనశైలిపైనా, ఈ ఖద్దరు వస్త్రం ప్రత్యేకతపైనా, దాని నేత పద్ధతులపైనా 
రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం ఇది. ఖద్దరు వస్త్రం తయారీ వెనుక 
ఉన్న ఆటుపోట్లను, ఈ నేత కార్మికుల కళాకౌశలాన్ని ఆవిష్కరిస్తుంది ఈ 
కార్యక్రమం. సుప్రసిద్ధ చలనచిత్ర నటులు అక్కినేని నాగేశ్వరరావుగారి వంటి 
ప్రముఖులు తమ వ్యక్తిగత ఆహార్యానికి కేవలం పొందూరు పంచెలను, 
లాల్చీలను మాత్రమే వాడటం కారణంగా, ఈ నేత కార్మికులు అటువంటి 
వారికోసం ప్రత్యేకంగా ఖద్దరు వస్త్రాలు రూపొందించడం, వారి పేర్లమీదుగా 
విక్రయాలను అందుబాటులోకి తేవడం చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ 
డాక్యుమెంటరీ ఖద్దరు గురించిన ఎన్నో వివరాలను, విశేషాలను ప్రేక్షకులకు 
విశదం చేసింది. 


గాంధీక్షేత్రం 


ఒకప్పటి మన విద్యాశాఖా మంత్రి మండలి వెంకటకృష్ణారావుగారు 
అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి మంత్రిమండలి సభ్యులు. 
ఆయన పేరు చెప్పగానే, తెలుగు వారందరికి దివిసీమ ఉప్పెన జ్ఞాపకానికి 
వస్తుంది. ఒక నిశిరాత్రి చెలరేగిన ఆ తుపాను ఆ ప్రాంతపు జనజీవనాన్ని 
అతలాకుతలం చేసేసింది. వ్యక్తికి బహువచనం శక్తి అన్న శ్రీశ్రీ మాటకి 
నిర్వచనంలా నిలిచి కృష్ణారావు గారు ఆ జన జీవితాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. 
ఆమహోన్నత వ్యక్తి అవనిగడ్డలో ఏర్పాటుచేసిన ఒక గొప్ప వ్యవస్థ గాంధీక్షేత్రం. 
జాతిపితగా వెలిగిన మహాత్మాగాంధీ నిర్దేశించిన లక్ష్యాలకు కార్యాచరణ క్షేత్రం 
ఈ గాంధీక్షేత్రం. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చెయ్యడంలో ఈ కార్యక్షేత్రం 


46 దూరదర్శన్‌ ప్రసార సరళి 
నిరుపమానమైన కృషిచేసింది. ఒక సమగ్రమైన సమాజాభివృద్ధికి అవసరమైన 
అంశాలన్నింటి పైనా దృష్టి కేంద్రీకరించి, వాటన్నింటిని సూత్రబంధం చేసింది 
ఈ నంన్ధ. ఈ గాందధీక్షేతం నిర్వహించే కార్యకలాపాలను, రాష్ట్ర 
ప్రజానీకమంతటికి తెలియచేయడానికి చేసిన ప్రయత్నమే గాంధీక్షేతం 
డాక్యుమెంటరీ చిత్రం. అవనిగడ్డలో నెలకొల్పిన ఆ సంస్థ కార్యకలాపాలను, 
సంపూర్ణంగా చిత్రీకరించి ప్రసారం చేయడం జరిగింది. చిత్తశుద్ధితో ఒక 
సంస్థను నిర్వహిస్తే లక్ష్యసిద్ధి ఎలా సంహప్రాప్తిస్తుందనడానికి, ఈ గాంధీక్షేత్రం 
ఒక సజీవ ఉదాహరణ. ఈ డాక్యుమెంటరీ ప్రసారం వల్ల ఈ అపూర్వమైన 
సంస్థకు బహుళ ప్రాచుర్యం వచ్చింది. ఆ కారణంగా మరిన్ని స్వచ్చంద సంస్థలు, 
పటిష్ట సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్టంలో ఊపిరిపోసుకున్నాయి. ఆ 
రకంగా గాంధీక్షేత్రం డాక్యుమెంటరీ చిత్రం ఒక ప్రయోజనకర కార్యక్రమంగా 
నిలిచింది. 


భావవల్లరి 


భావవల్లరి ఓ పాటల పందిరి అనే ఉప శీర్షికను కూడా జతచేసుకుని, 
ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. లలిత సంగీతానికి పల్లకీ మోసిన రెండు 
ప్రధాన సంస్థలు. ఒకటి ఆకాశవాణి, రెండవది దూరదర్శన్‌. లలిత గీతాలకు 
ప్రసార మాధ్యమం చేసిన సేవ అనిర్వచనీయం. అందులోని ఒక ప్రధాన 
భాగమే ఈ 'భావవల్లరి కార్యక్రమం. మంచి మంచి లలిత గీతాలను ఏర్చికూర్చి 
పసందైన వ్యాఖ్యానంతో కదంబమాలగా అల్లి, కార్యక్రమ రూపకల్పనచేసేవారు. 
మహాకవుల గీతాలతో ఈ కార్యక్రమం ఒక మధురమైన జ్ఞాపకంగా ఆనాటి 
తరం టీవి ప్రేక్షకులకు ఈనాటికీ గుర్తుంటుంది. దేవులపల్లి, బసవరాజు 
అప్పారావు, సినారె, దాశరథి, ఆరుద్ర, శశాంక, వింజమూరి శివరామారావు, 
కందుకూరి రామభద్రరావు, ఆచార్య తిరుమల, కోపల్లె శివరామ్‌, వద్దేపల్లి 
కృష్ణు ఇలా ఎందరెందరో కవులు వ్రాసిన గీతాలు విలువను ఆపాదించిపెట్టేవి. 
ఆంధ్రదేశంలో గాయనీగాయకుల్ని సంగీత దర్శకుల్ని రచయితలను ఒక్కరిని 
కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలిగిస్తూ సాగిన అపూర్వ 


తెలుగునాట దృశ్య మాధ్యమం డ్‌ 
కార్యక్రమం ఇది. కొన్ని సంవత్సరాలపాటు సుదీర్ధంగా సాగిన కార్యక్రం ఇది. 
శ్రావ్యమైన లలిత గీతాలను పదేపదే వినిపిస్తూ ఆతరం ప్రేక్షకుల రసనాగ్రాలపై 
ఆ పాటల పల్లవులను నిక్షిప్తం చేసిన ఒక ఫలప్రదమైన కార్యక్రమం భావవల్లరి. 


సాహిత్య కార్యక్రమాలు 


దూరదర్శన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలలో సాహిత్య 
కార్యక్రమాలకు చాలా ప్రత్యేకత ఉండేది. బహుశా చాలా ప్రతిభావంతులైన 
సాహితీ మూర్తులు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తూ అనేక రకాల 
సాహిత్యాంశాలను విపులీకరించడమే కారణంకావచ్చు. అంటే రెండు ప్రధాన 
కారణాలన్నమాట. ఒకటి కార్యక్రమాలలో పాల్గొనే సాహిత్యకారుల స్థాయి, 
రెండు ఎంచుకొన్న అంశాలు. ఈ రెండింటి వల్ల ఈ కార్యక్రమాలకు విశేషమైన 
పేక్షకాదరణ లభించింది. దాశరథి, సినారె, ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్‌, 
మల్లంపలి శరభయ్యశర్మ, పేరాల భరతశర్మ, ఉషశ్రీ, మల్లాది చంద్రశేఖర 
శాస్త్రి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నాయని కృష్ణకుమారి, జి.వి. సుబ్రహ్మణ్యం, 
..ఏస్‌.టి.జ్ఞానానందకవి, మధురాంతకం రాజారాం, కాశీపట్నం రామారావు, 
భవి *పాటి రామగోపాలం, ఇలా ఎందరెందరో కవులు, రచయితలు, కథకులు 
వీరం.:”* సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని వాటి స్థాయిని పెంచారు. ముఖ్యంగా 
ఇది పంచయ కార్యక్రమాలుగా గానీ, చర్చా కార్యక్రమాలుగా గానీ సాగేవి. 
దూరదర్శన్‌ సాహిత్య కార్యక్రమాల కారణంగా, రచనాముఖంగా అసంఖ్యాకమైన 
పాఠకులకు పరిచయమైన కవులు, రచయితలు, వ్యక్తిముఖంగా కూడా 
లక్షలమంది ప్రేక్షకులకు చేరువయ్యారు. 


సాహితీ లోకంలో మేరునగధీరుడై నిలిచిన పుట్టపర్తి నారాయణాచార్యుల 
వారిపై ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని ప్రసారం చెయ్యడం జరిగింది. వారి 
జన్మస్థలాన్ని ఆడుకొన్న ప్రాంతాల్ని చదువుకున్న పాఠశాలల్ని ఉద్యోగం 
నిర్వహించిన ప్రాంతాల్ని రచనా వ్యాసంగం నిర్వహించే ప్రాంతాల్ని, వారి 
[గ్రంథాలయాన్ని ఇలా ఎన్నో ప్రాంతాల్ని వారి సముఖంలో చిత్రీకరించి, ఆ 


48 దూరదర్శన్‌ ప్రసార సరళి 
. జ్ఞాపకాలను, వారి రచనలను గురించిన వివరాలను, సాహిత్య ధోరణులపైన 
ఆయన భావాలను ఇలా అన్నీ కలిపి ఒక వ్యాఖ్యాన సహిత కార్యక్రమాన్ని 
ప్రసారం చెయ్యడం జరిగింది. “సరస్వతీ పుత్ర పుట్టపర్తి” శీర్షికతో ప్రసారమైన 
ఈ కార్యక్రమానికి చాలా గొప్ప ప్రేక్షకాదరణ లభించింది. ఒక సాహితీమూర్తి 
గురించి చాలా విపులంగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా 
సాహిత్యాభిమానులందరికీ కలిగింది. సాహితీమూర్తుల వ్యక్తిత్వాలను, 
సాహిత్యాన్ని ఇంత వివరంగా తెలియచేస్తూ దృశ్య మాధ్యమంలో ప్రసారమైన 
తొలి కార్యక్రమం ఇదే. తరువాతి కాలంలో ఎందరో సాహితీమూర్తులు ఈ 
పరంపరలో పేక్షకులకు చేరువయ్యారు. 


కవి సమ్మేళనాలకు సాహితీ జగత్తులో, అంచనాలకు అందని 
ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి రేడియో, టీవిలు. ఒక మహాకవి కవిత్వాన్ని అక్షర 
రూపంలో చదువుకోవడం, ఆ భావాలను జీర్ణించుకోవడం ఒక పద్ధతి. కానీ, 
ఆ కవితను అదే కవి, తాను ప్రత్యక్షంగా, ్రేక్షకులకు చదివి వినిపిస్తే కలిగే 
అనుభూతి వేరు. ఇటువంటి మధురానుభూతి దూరదర్శన్‌ ధర్మమా అ' 
ప్రేక్షకులకు చాలా పుష్కలంగా లభించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడో మారుగ అ 
పట్టణాల్లో, పల్లెల్లో ఉండే కవులు సహితం, ఒక వేదిక మీద ప్రత్యక్షమై ' లకు 
పరిచయం కావడం, ఒక విశేష సంఘటన. 


జాతీయ సమైక్యత అంతఃసూత్రంగా “సుమదళాలు ఎన్నైనా, ఏరభిళం 
ఒక్కటే” అనే శీర్షికతో హైద్రాబాద్‌ రవీంద్ర భారతిలో ఒక కవి స స్మీళనాన్ని 
ప్రేక్షకుల సమక్షంలో ఏర్పాటుచేసి, దూరదర్శన్‌ ప్రసారం చేసింది. స బడియోలో 
కాకుండా, బహిరంగ ప్రాంతాలకు వచ్చి, ప్రేక్షకుల సమక్షంలో రికార్జుచేసి 
ప్రసారం చేసిన తొలి సాహిత్య కార్యక్రమం ఇదే. గ్రంథ రచయిత సూత్రధారిగా 
వ్యవహరించిన ఈ కవి సమ్మేళనంలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని, దాశరథి, 
నినార, బోయి బీ వున్న, గుంటూరు శేషేందశర్మ, ఉత్పల 
సత్యనారాయణాచార్యులు వంటి లబ్ధి ప్రతిష్టులైన పదిహేనుమంది కవులు 
పాల్గొన్నారు. సాధారణంగా సభావేదికలపైన అధ్యక్షత వహించే కవి నిర్వహించే 


తెలుగునాట దృశ్య మాధ్యమం శతం 
కవి సమ్మేళనానికి భిన్నంగా, ఒక సూత్రధారి నిర్వహించే సంప్రదాయానికి 
కూడా ఈ కార్యక్రమం నాందీ గీతం పాడింది. 


ఎనభయ్యో దశకంలోనే మరో అపురూప కవి సమ్మేళనాన్ని దూరదర్శన్‌ 
ప్రసారం చేసింది. దాని శీర్షిక 'వసంత గానం”. ఉగాది పర్వదిన సందర్భంలో 
ఈ కవిన మ్మేళనాన్ని ప్రసారం చేయడం జరిగింది. జ్ఞానవీఠ కవి 
నారాయణరెడ్డిగారి అధ్యక్షతలో జరిగిన ఈ కవి సమ్మేళనంలో ఒక ప్రత్యేకత 
ఉంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ 
కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవుల కవితా గానాలమధ్య అప్పుడప్పుడు, 
వసంత వేళకు అనువైన రాగాలను వారు ఆలపించడం జరిగింది. సంగీత 
సాహిత్యాలను ఒకే వేదిక మీద సూత్ర బంధం చెయ్యడం, అంతకు 
మునుపెన్నడూ జరగలేదు. ప్రేక్ష జన సమ్మోహనంగా సాగింది ఈ కవి 
సమ్మేళనం. దృశ్యమాధ్యమ చరిత్రలో ఇదొక విశేష సంఘటనగా ఇప్పటికీ 
నిలిచి ఉంది. 


అట్లే మరొక విలక్షణ కవి సమ్మేళనం 'మా తెలుగు తల్లికి. ఈ శీర్షికతో 
ప్రసారమైన ఈ కవి సమ్మేళనం, విజయవాడ కృష్ణానదిలో రూపొందింది. 
పర్యాటక శాఖవారు కృష్ణానదిలో ఏర్పాటుచేసిన విహారనౌకపైన కవులందరిని 
సమావేశపరచి, దాని చుట్టూ, మరికొన్ని మర పడవల్లో కెమెరాలను అమర్చి, 
చిత్రీకరణ చేసిన కార్యక్రమం ఇది. కవులంతా కృష్ణానదీ జలాలపై విహార 
నౌకలో విహరిస్తూ తెలుగు సంస్కృతి, భాష సాహిత్యం, తెలుగు ప్రముఖుల 
గురించి, కవితా గానం చేయడం ఒక అరుదైన అనుభూతి. నదుల 
చరిత్రలోగానీ, సాహిత్య చరిత్రలోగానీ, ఇటువంటి సంఘటన అంతకు మునుపు 
ఎన్నడు జరగలేదు. ఇదొక అపూర్వ చరిత్ర. అలాగే నవధాన్యాలపై నిర్వహించిన 
కవి సమ్మేళనం కూడా అపూర్వ ప్రయోగం. ధాన్యము, గోధుమలు, కందులు, 
పెసలు, సెనగలు వంటి నవధాన్యాలపైన కవులు కవితలు ప్రత్యేకంగా 
రచించడం, తామే గానం చేసి వినపించడం కూడా తత్పూర్వం ఎప్పుడు 
గమనికకు రాని విశేషం. 


50 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ప్రధమ స్వాతంత్ర్య ఉద్యమం జరిగి స్వర్దోత్తర శతవసంత ఉత్సవాలు 
"దేశమంతటా జరిగిన తరుణంలో ప్రసార భారతి కూడా అద్భుతంగా 
స్పందించింది. ముఖ్యంగా దూరదర్శన్‌ “నాదేశం” శీర్షికతో కరీంనగర్‌, 
హైద్రాబాద్‌, విశాఖపట్నం, కడప ప్రాంతాల్లో శతాధిక కవుల సమ్మేళనాలను 
నిర్వహించింది. వీటికి అత్యంత భారీస్థాయిలో ప్రేక్షకాదరణ లభించింది. ఈ 
కవితలన్నింటినీ హిందీలోకి అనువదించి, తెలుగు, హిందీ కవితలను ఒక్కచోట 
చేర్చి గ్రంథరూపంలో ప్రచురించడం జరిగింది. 


శ్రీ కృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగి ఐదు శతాబ్దాలు గడిచిన 
సన్నివేశంలో పంచశతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంలో వింశతి కవులతో 
సంపూర్ణ పద్య కవి సమ్మేళనం జరిగింది. ఇంకా “మహా కవులకు నీరాజనం” 
పేరుతో వాల్ళీకి నుండి తరిగొండ వెంగమాంబ వరకు సుప్రసిద్ధమైన కవులకు 
పద్య సుమాలతో, కవితా నీరాజనాలర్పించిన కవిసమ్మేళనం నిర్వహించడం 
జరిగింది. నాదేశం, మహాకవులకు నీరాజనం కవిసమ్మేళనాలలోని కవితలను 
(గంథాలుగా ప్రచురించడం జరిగింది. సాహిత్య చరిత్రలోను, ప్రసారమాధ్యమ 
చరిత్రలోను దూరదర్శన్‌ వంటి దృశ్యమాధ్యమం ఇలా ప్రచురణ చేపట్టడం 
ఒక చారిత్రక సంఘటన 


అవధానాలు 


తెలుగు వారికి మాత్రమే సొంతమైన పద్య విద్యను ఒక వంక పండితజన 
సమక్షంలోను, మరొక వంక సామాన్య ప్రజల సమక్షంలోను ఆశ్చర్యంగాను, 
అద్భుతంగానూ ప్రవహింపచేసిన ఒక ప్రతిభా సమాన్విత ప్రక్రియ అవధానం. 
అటువంటి అవధానాలకు కూడా దృశ్యమాధ్యమం ఒక గొప్ప వేదికను 
సమకూర్చింది. నలుపు తెలుపు కార్యక్రమాలు ప్రసారమయ్యే రోజుల్లోనే అంటే 
ఎనభయ్యో దశకం ప్రారంభ దినాల్లోనే, దూరదర్శన్‌ అవధాన కార్యక్రమాన్ని 
ప్రసారం చేసింది. శ్రీ సి.వి.సుబ్బన్న శతావధాని నిర్వహించిన అష్టావధానాన్ని 
దూరదర్శన్‌ ప్రసారం చేసిన తొలి అవధానంగా పేర్కొనాలి. తరువాతి కాలంలో 


"తెలుగునాట దృశ్య మాధ్యమం ర్‌] 
అవధానాలకు చాలా విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించింది. నిస్సందేహంగా 
దూరదర్శన్‌ ఆ కార్యక్రమాల కారణంగానే సామాన్య (ప్రేక్షకులకు కూడా అవధాన 
ప్రక్రియపట్ల ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా కొత్తతరానికి సాహిత్యంపట్ల 
మరీ ముఖ్యంగా పద్యంపట్ల ఒక అభిరుచి ఏర్పడింది. అష్టావధానాలు, 
శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు, వీటన్నింటిని 
విస్తృతంగా చిత్రీకరించి, ఆకర్షణీయంగా వాటిని రూపొందించి ప్రేక్షక 
జనరంజకంగా వాటిని ప్రసారం చేసింది. ఈనాడు సుప్రనిద్ధులైన 
అవధానులంతా దృశ్యమాధ్యమం ద్వారా, తమ అవధానాలు ప్రసారం కావడం 
కారణంగా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. తమ ప్రతిభకు తగిన గుర్తింపును 
కూడా ప్రజానీకం నుండి వారు సముపార్దించుకొన్నారు. అవధానాలను 
సుదీర్షంగా, ధారావాహికంగా ప్రసారం చేసిన సన్నివేశాలు దూరదర్శన్‌లో 
చాలా ఉన్నాయి. అవధాన చరిత్ర నేపథ్యంగా రూపొందిన అవధానం 
ఆణిముత్యాలు అనే లఘు ధారావాహికం రాష్ట ప్రభుత్వ నంది బహుమతిని 
కైవశం చేసుకోవడం, సాహిత్య కార్యక్రమం కూడా నంది బహుమతిని 
అందుకునే ఒక కొత్త చరిత్రకు ద్వారం తీసింది. 


పద్యాలతోరణం 


పద్య సాహిత్య పరివ్యాపనంలో దూరదర్శన్‌ తన ఘనతను ఘనంగా 
చాటుకోగలిగిన కార్యక్రమాలలో ఇది చాలా ముఖ్యమైనది. సాధారణంగా 
టీవి కార్యక్రమాలలో వినోదానికి పెద్దపీట వేసిన కార్యక్రమాలలో “అంత్యాక్షరి 
ఒకటి. ఈ అంత్యాక్షరిలో అన్నీ సినిమా పాటలే ఉంటాయి. ఒకరు ఒక పాట 
పాడి ఎక్కడ నిలిపివేస్తే, ఆ చివరి అక్షరంతో మరొకరు ఇంకొక పాట పాడాలి. 
ఇది అంత్యాక్షరి స్వరూపం. ఈ కార్యక్రమం ఆ రోజుల్లో చాలా ఆసక్తికరంగా 
సాగుతూ ఉండేది. ఇలా ఆసక్తికరంగా సాగే అంశానికి ఒక ప్రయోజనాన్ని 
ఎందుకు జతచేయకూడదు అన్న ఆలోచనలోనించి పుట్టినదే పద్యాలతోరణం 
కార్యక్రమం. సాహిత్యలోకంలో అంతకుముందు కాస్తోకూస్తో పరిచయం ఉన్న 
తోకపద్యాలు, ఈ కార్యక్రమానికి ఊపునిచ్చాయి. ఒకరు ఒక పద్యం చదవగానే, 


కా ౩ దూరదర్శన్‌ ప్రసార సరళి 
దాని ఆఖరి అక్షరంతో మరొకరు పద్యం చదవడం. ఈ కార్యక్రమానికి ఒకటి 
రెండు మార్లు ఆలోచన చేసి శీర్షిక నిర్ణయించడం జరిగింది. షద్యం వెంట 
పద్య అల్లుకుంటుంది కనుక పద్యాలతోరణం. పాల్గొన్న అభ్యర్థుల మధ్య ఒక్కొక్క 
ఆవృత్తిలో పోటీవుంటుంది కనుక పద్యాలతో, రణం ఇలా రెండు రకాలుగాను 
అన్వయించుకునేలా, ఈ శీర్షిక కుదిరింది. ఏలూరిపాటి అనంతరామయ్యగారి 
వంటి గొప్ప పండితులు ఈ కార్యక్రమానికి సూత్రధారిగా వ్యవహరించడం 
కారణంగా ఈ కార్యక్రమం సమున్నతన్థాయికి చేరింది. కార్యక్రమంలో వేరువేరు 
ఆవృత్తులు ఉండేవి. అకారాదిక్రమంలో పద్యం చెప్పడం, అంత్యాక్షరాలతో 
పద్యం చెప్పడం, అడిగిన పద్యం చెప్పడం, అభ్యర్థి తనకు ఇష్టమైన పద్యంచెప్పడం 
ఇలా సాగేది కార్యక్రమం. ఎందరో సాహితీవేత్తలు, చిన్నా పెద్దా వయోఖేదం 
లేకుందా, పద్య పఠనాభిమానులంతా పాల్గొన్న కార్యక్రమం. అన్నింటికీమించి, 
నడివయస్సు గృహిణులు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి 
పద్య పఠనాఖిరుచికి ప్రతీకగా నిలిచింది. అనంతరామయ్య గారి వ్యాఖ్యానాలు, 
అత్యంత (ప్రయోజనకరంగానూ, ఆనక్తికరంగానూ సాగేవి. కొన్ని 
సంవత్సరాలపాటు అనేకమంది పండితుల నిర్వహణలో కొనసాగిన ఉత్తమశ్రేణి 
కార్యక్రమాల పద్యాలతోరణం. 


సమస్యా పూరణం 


అవధాన ప్రక్రియలో ఒకానాక అంశం సమస్యా పూరణం. చాలా 
ప్రధానమైన అంశం కూడా. పృచ్చకుడు ఒక పద్యపాదాన్ని సమస్యగా ఇస్తే 
మిగిలిన వూడుపాదాలను కల్పించి, వద్యాన్ని పూర్తిచెయ్యడవే 
సమస్యాపూరణం. అయితే పృచ్చకుడు ఇచ్చే పద్యపాదం తలాతోకలేనట్లుగా 
ఉంటుంది. ఒక్కోసారి అర్భరపితంగా అనివిన్తుంది, మరొకసారి 
అనౌచిత్యభరితంగా తోస్తుంది. ఇంకొకసారి ద్వంద్వార్థాని ధ్వనింపచేస్తుంది. 
ఒక్కొక్కసారి అశ్లీలార్థమూ తోన్తుంది. ఇలా ఉండే వద్యపాదాన్ని 
బెచిత్యసహితంగా, రసవంతంగా అవధాని పూర్తిచెయ్యాలి. కొన్ని సందర్భాలలో 
ఛందన్సు తికమకపెడుతుంది. ఆ ముడిని విప్పుకొని, వృచ్చకుడు 


తెలుగునాట దృశ్య మాధ్యమం 53 
ఊహించినదానికి అనువుగా, ఆ ఛందస్సులోనే పద్యం చెప్పాలి. ఇదొక 
ఆసక్తికరమైన సన్నివేశం. వారం వారం టీవి ద్వారా ఒక సమస్యనిస్తే, ప్రేక్షక 
వర్ణంలోని కొన్ని వందలమంది పద్య ప్రియులు పద్యాలు రాసి పంపేవారు. 
సూత్రధారులు ఆ పద్యాలను ఆసాంతం పరిశీలించి ఉత్తమంగా ఉన్నవాటిని 
కార్యక్రమంలో చదివి వినిపించేవారు. పద్యరచన చేయగలిగిన పేక్షకులకు 
ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికను సమకూర్చింది. వందల సంఖ్యలో ప్రేక్షకులు 
పద్యరచనకుపక్రమించేవారు. నిద్రాణమై ఉన్న పద్యరచనాను రక్తిని తిరిగి 
వెలుపలకు తెచ్చుకొనే గొప్ప అవకాశాన్ని ఈ సమస్యాపూరణ కార్యక్రమం 
ప్రేక్షకులకిచ్చింది. (ప్రేక్షకుల పద్యాన్ని చదివి వినిపించేటప్పుడు, వారి 
వివరాలతోపాటు ఫోటోలను కూడా చూవించడంతో వారి ఆసక్తి 
ద్విగుణీకృతమైంది. తెలుగు పద్యానికి దృశ్యమాధ్యమం చేసిన సేవలో ఇదొక 
ప్రధానభాగం. రమారమి దశాబ్ద కాలంపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. 
దృశ్యమాధ్యమం ఆకాశవాణిలో కూడా ఈ కార్యక్రమం సరసవినోదిని పేరిట 
కొన్ని దశాబ్దాలపాటు ప్రసారమయ్యింది. 


తెలుగు పద్యం అందచందాలు 


తెలుగు పద్యవైభవాన్ని చాటడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఈ 
కార్యక్రమం. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులలో పద్య విద్యపట్ల ఆసక్తి 
కలిగించడం పరమావధిగా సాగింది ఈ కార్యక్రమం. పాఠశాలకు వెళ్ళే 
విద్యార్థినీ విద్యార్థులలో వందకుపైగా పద్యాలను ధారణచేయగలిగిన వారిని 
ఎంపికచేసుకొని ఈ కార్యక్రమం నిర్మించడం జరిగేది. ముఖ్యంగా శతక 
పద్యాలపైన ప్రత్యేక దృష్టి ఉండేది. ఫలానా శతకంలోని ఫలానా సంఖ్య కలిగిన 
పద్యం చెప్పమని అడుగగానే ఆ విద్యార్థి తడువుకోకుండా, ఆ పద్యాన్ని 
అప్పచెప్పడం, ప్రేక్షకులను అబ్బురపరిచేది. ఒక సుప్రసిద్ధ పద్యకవి, కార్యక్రమ 
సూత్రధారి జరిపే సంభాషణల్లో తెలుగు పద్య వైభవాన్ని విద్యార్థులకు 
అర్ధమయ్యేరీతిలో వివరించేవారు. ఒక సాహిత్య సంస్థ కూడా ఈ కార్యక్రమ 
ప్రసారంలో ప్రాయోజకులై వ్యవహరించిన కారణంగా, వాణిజ్యపరమైన 


54 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ఆదాయాన్ని కూడా దృశ్యమాధ్యమానికి సముపార్దించిపెట్టిన తొలి సాహిత్య 
కార్యక్రమం ఇదే. విద్యార్థులకు పద్యపఠనాసక్తిని పెంపొందించే ప్రయత్నంలో 
మాధ్యమానికి ఒక ఆదాయవనరుగా తీర్చిదిద్దబడిన కార్యక్రమంగా “తెలుగు 
పద్యం అందచందాలు కార్యక్రమం చరిత్రలో తనపేరు నమోదు చేసుకుంది. 


నాటకం, నాటిక 


దూరదర్శన్‌ ప్రసార సరళిలో ఒక ప్రధాన అంశం నాటకం, నాటిక. 
తెలుగునాట నాటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విపరీతమైన 
ప్రేక్షకాదరణ ఉండేది. కేవలం రంగస్థలం ద్వారానే చాలా నాటకాలు, నాటికలు 
(ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. దూరదర్శన్‌ ప్రసారాలు రాష్ట్రవ్యాప్తంగా 
16 ట్రాన్స్‌మిటర్ల ద్వారా ప్రసారం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం 
“పండగొచ్చింది' నాటిక. ఆదివిష్ణురాసిన ఈ నాటిక ప్రేక్షకుల్ని విశేషంగా 
అలరించింది. నూతన్‌'ప్రసాద్‌, రాళ్ళపల్లి, కోట శ్రీనివాసరావు, సుబ్బరాయ 
శర్మ, తనికెళ్ళ భరణి, రావికొండలరావు, రాధాకుమారి, శకుంతల వంటి 
సుపరిచిత నటీనటులంతా ఆ కాలంలో ఈ నాటకాల్లో ప్రధాన పాత్ర పోషణ 
చేసేవారు. వారి నటనా సామర్దాన్ని ఆవిష్మరించుకోవడానికి చాలామంది 
నటీనటులకు టీవి నాటకం ఒక గొప్ప వేదికగా మారింది. 'బొమ్మలాటి 
టీవిలో ప్రసారమైన తొలి ప్రయోగాత్మక నాటకం. ఇంకా, ఊరుమ్మడి బతుకులు, 
సీతాపతి సంసారం, ఇల్లలికిన ఈగ, హుష్‌కాకి, ఛల్‌ఛల్‌ గుర్రం, మాలపల్లి, 
ప్రియపుత్రుడు వంటి ఎన్నో సుప్రసిద్ధ నాటకాలు, బుల్లితెర రూపాన్ని 
దిద్దుకున్నాయి. నాటకరంగాన్నుండి పద్మభూషణ్‌ పురస్కృతులైన ఏ.ఆర్‌ 
కృష్ళవంటి (్రనిద్ధ ప్రయోక్తలు కూడా టీవి నాటక నిర్మాణంలో 
పాలుపంచుకోవడంతో అదనపు గౌరవం కలిగింది. నాటక రచయితగా, 
(్రవ్యమాధ్యపు నటునిగా తెలుగు శ్రోతలకు, ప్రేక్షకులకు పరిచయమైన నండూరి 
విఠల్‌ వంటివారు, దూరదర్శన్‌కు నేతృత్వం వహించడం కారణంగా తెలుగు 
నాటకానికి టీవిలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ప్రసిద్ధమైన ఎన్నో తెలుగు 


తెలుగునాట దృశ్య మాధ్యమం 55 


నాటకాలు, నాటికలు రంగస్థలం నుండి, టీవి రావడం కారణంగా, అవి 
ప్రసారమైనప్పుడల్లా లక్షలమంది ప్రేక్షకులు వీక్షించడానికి అవకాశం కలిగింది. 


రంగస్థల నటకౌస్తుభాలు 


దూరదర్శన్‌కు చాలా పేరు ప్రఖ్యాతలు సమూపెార్దించి పెట్టిన 
కార్యక్రమాలలో ఇది ప్రధానమైంది. పౌరాణిక నాటక రంగానికి చెందిన 
సుప్రసిద్ధులైన నటీనటులను పరిచయంచేస్తూ వారికి బాగా పేరు ప్రఖ్యాతలు 
సంపాదించిపెట్టిన పాత్రనుగాని, సన్నివేశాన్నిగాని అనుబంధంగా చిత్రీకరించి, 
పరిచయ కార్యక్రమంతో అనుసంధించి ప్రసారం చెయ్యడం జరిగేది. ఈ 
కారణంగా తెలుగునాట పౌరాణిక రంగస్థలం పైన విశేషమైన ఖ్యాతిగడించుకున్న 
నటుల్ని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ, వారికి గుర్తింపు తెచ్చిన పాత్రను 
ఒకేసారి చూసే అవకాశం కలిగేది. ముఖ్యంగా ఆ నటుల అనుభవాలు, 
జ్ఞాపకాలు తరువాతి తరాల నటులకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉందేవి. 
పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు, ఆచంట వెంకటరత్నం 
నాయుడు, ఎ.వి.సుబ్బారావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎ.కోటేశ్వర రావు, 
వెంకట్రామయ్యగుప్తా, వీరయ్యచౌదరి వంటి సుప్రసిద్ధ నటులు శ్రీమతి కనకం, 
శ్రీమతి గూడూరు సావిత్రి వంటి ప్రఖ్యాత నటీమణుల వంటివారు ఎందరో 
ఈ కార్యక్రమస్థాయిని పరిపుష్టం చేశారు. అర్ధశతకానికి మించిన భాగాలు 
కలిగిన ఈ ధారావాహికం ఏడాదికి పైగా ప్రసారమయ్యింది. ముఖ్యంగా 
దూరదర్శన్‌ మధ్యాహ్నపు ప్రసారాలు ప్రారంభించిన తరుణంలో ఆ ప్రసారానికి 
బహుళ ప్రాచుర్యాన్ని నంపాదించిపెట్టినవి అవధానము, రంగన్టల 
నటకౌస్తుభాలు కార్యక్రమాలు. 


సాక్షి 
ఇదొక సచిత్ర వార్తా చిత్రం. రోజువారీ సాధారణ వార్తా ప్రసారాలు 


అలావుండగా, అప్పుడప్పుడు జరిగే, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, 
ఆలోచనాత్మకమైన విశేషాలను విపులంగా చిత్రీకరించి, ఒక్కొక్క అంశానికి 


56 దూరదర్శన్‌ ప్రసార సరళి 
కాస్తంత వ్యాఖ్యానాన్ని జోడించి, ఒక సంచికా కార్యక్రమంగా రూపుదిద్దిన 
కార్యక్రమం సాక్షి ఆ రోజుల్లో అనూహ్యమైన ప్రేక్షకాదరణకు నోచుకున్న 
కార్యక్రమం ఇది. వారం, వారం ప్రేక్షకులు ఈ కార్యక్రమం కోసం 
ఎదురుచూసేవారు. రాజకీయాలకు సంబంధంలేని వార్తలే ప్రధానంగా ఉండేవి 
కనుక ప్రజలలో కొన్ని అంశాలపట్ల ఒక అవగాహనను పెంచుతూ, ఈ 
కార్యక్రమం నిరాటకంగా దాదాపు రెండు, మూడు సంవత్సరాలపాటు 
కొనసాగింది. 


డాక్యుమెంటరీలు 


దర్శనీయ క్షేత్రాలను, ప్రముఖులైన వ్యక్తులను, విశేషమైన కళారూపాలను 
విస్తృతంగా పరిచయం చెయ్యడానికి ఉద్దేశించిన ఈ డాక్యుమెంటరీలు 
దృశ్యమాధ్యమంలో చాలా ఆసక్తిని కలిగించిన కార్యక్రమాలలో ముఖ్యమైనవి. 
క్షేత్రాలను గురించి ప్రసారం చెయ్యడం వల్ల వాటిని విపులంగా తెలుసుకునే 
అవకాశం ఒకవంక ఉండగా, మరొక వంక వాటిని సందర్శించాలనే ఆకాంక్ష 
కలగడం వల్ల ప్రేక్షకులలో పర్యాటక ఆసక్తిని పెంపొందించినట్లయ్యేది. అలాగే 
కళారూపాల గురించి డాక్యుమెంటరీలు ప్రసారం చెయ్యడంవల్ల ఆయా 
కళారూపాలను వివరంగా తెలుసుకోవడంతోబాటు, వారి జీవనస్థితిగతులను 
కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడేది. ఆ కారణంగా ఆయా కళాకృతుల 
మార్కెటింగ్‌ వ్యవస్థకు మరింత బలమేర్పడేది. 


ఆనంద నిలయం పేరుతో శ్రీవారి ఆలయంపైనా, శ్రీనగవైభవం పేరుతో 
శ్రీశైల క్షేత్రంపైనా, నందీశ్వర క్షేత్రం పేరుతో మహానందిపైనా, అలాగే కీసరగుట్ట, 
యాదగిరిగుట్ట, అన్నవరం, సింహాచలం, కాళహస్తి, ద్రాక్షారామం, కాళేశ్వరం 
వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలపైనా, అరకు, హర్స్‌లీ కొండలు, బుషికొండ, 
సాలార్‌జంగ్‌ మ్యూజియం, గొల్కండ కోట, భువనగిరి కోట, దామెర్ల రామారావు 
ఆర్ట్‌ గాలరీ, గౌతమి గ్రంథాలయం, వేటపాలెం గ్రంథాలయం, వరంగల్‌ 
వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం, లేపాక్షి వంటి చారిత్రక పర్యాటక 
క్షేత్రాలపైన ఇంక కళారూపాలు, వృత్తులకు వస్తే “రంగుల జరీ కలంకారీ, 


తెలుగునాట దృశ్య మాధ్యమం 57 
బొబ్బిలివీణ, నూజివీడు వీణ, పెడన చీరలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్‌ 
పెయింటింగ్‌లు, దుర్గి శిల్పాలు, చిద్రికళ, ఏటికొప్పాక బొమ్మలు, చేర్యాల్‌ 
కళాకృతులు, పెంబర్తి కళారూపాలు, ఇలాంటివి మరెన్నో ఇక వ్యక్తుల వ్యక్తిత్వ 
జీవనరేఖల విషయానికొస్తే, స్వామి వివేకానంద, వావిలాల గోపాలకృష్ణయ్య, 
పింగళి వెంకయ్య, గురజాడ అప్పారావు, ఆచార్య యన్‌. జి.రంగా, దామోదరం 
సంజీవయ్య, బళ్ళారి రాఘవ, కందుకూరి వీరేశలింగం పంతులు, వంటి 
మహోన్నత వ్యక్తులపైన డాక్యుమెంటరీల నిర్మాణం చాలా స్ఫూర్తిదాయకమై 
నిలిచింది. నిజానికి చాలా విస్తృతంగా నిర్మాణం జరిగిన ప్రక్రియ 
డాక్యుమెంటరీలే. ఈ సంఖ్య వందలను దాటి వేలకు చేరిపోయింది. 


సాహితీ నేపథ్యంతో టెలీఫిల్మ్‌లు 


ఈ రకమైన కార్యక్రమాలు రూపొందించడంలో దూరదర్శన్‌ ముద్ర 
చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. నిజానికి దృశ్యమాధ్యమంలో సాహితీ 
పరివ్యాపనానికి చేసిన కృషిలో ఇది చాలా ఫలవంతమైన కృషి. 


ప్రాచీన కవులలో కాళిదాసు, నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథుడు, 
శ్రీకృష్ణదేవరాయలు, వేమన వంటి మహాకవుల జీవన నేపథ్యంతో టెలీఫిల్మ్‌లు 
ప్రసారమయ్యాయి. అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజు, తరిగొండ 
వెంగమాంబ వంటి వాగ్గేయకారుల జీవితాల ఆధారంగా టెలీఫిల్మ్‌లు 
నిర్మితమయ్యాయి. ఇక సాహిత్యంలో చాలా ప్రధానమైన రచనల ఆధారంగా 
ఎన్నో టెలీఫిల్మ్‌లు, ధారావాహికలు నిర్మితమయ్యాయి. దీనివల్ల నిరక్షరాస్యత 
కారణంగానో, మరోకారణంగానో, ఆయా రచనలు చదువుకోని లక్షలాది 
ప్రేక్షకులకు వాటిపట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగించడంలో ఈ 
ప్రయత్నం చాలా విజయవంతమైంది. 


భారత, భాగవత, రామాయణాది (గ్రంథాలలోని కొన్ని విశేష ఘట్టాలు: 
రాఘవ పాండవీయమనే ద్వ్యర్థి కావ్యం, కళాపూర్ణోదయం, యామినీ పూర్ణతిలక, 
భర్త్శృహరి సుభాషితాలు. తొలికథగా గౌరవాన్నందుకున్న దిద్దుబాటు, తొలి 


58 దూరదర్శన్‌ ప్రసార సరళి 
నవలగా గౌరవాన్నందుకున్న రాజశేఖర చరిత్ర, విశ్వనాధ వేయిపడగలు, 
పానుగంటి వారి సాక్షి చిలకమర్తి వారి గణపతి, టంగుటూరి ప్రకాశం 
పంతులుగారి స్వీయకథ, పాలగుమ్మి పద్మరాజుగారి కథలు, శ్రీపాద 
సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథలు, చింతాదీక్షితులు గారి కథలు, ముళ్ళపూడి వారి 
కథలు, భమిడిపాటి రామగోపాలం కథలు, సినారె విశ్వంభర, కర్పూర 
వసంతరాయలు, జాషువా రచనలు, కరుణశ్రీ పుష్పవిలాపం, కుంతీకుమారి 
భూమి దుఖం పేరుతో ఆచార్య రామచంద్రమౌళి రాసిన కథకు నాభూమి 
పేరుతో బుల్లితెర రూపకల్పన చేయడం. ఇలా సాహిత్యంలోని ఎన్నో రచనలు, 
బుల్లితెరరూపాన్ని సంతరించుకుని, ఆయా రచనల వైశిష్ట్యాన్ని వైలక్షణ్యాస్ని 
వర్తమాన తరంలోకి చాలా ప్రతిభావంతంగా ప్రవహింపచేశాయి. ఈ ఘనతను 
దృశ్య మాధ్యమం చాలా ఎక్కువ మోతాదులోనే తన ఖాతాలో జమచేసుకుంది. 
స్మైల్‌ ప్లీజ్‌ 

ఇది యుతరం కోనం ఉద్దేశించిన ఒక లఘు ధారావాహికం. 
యువతరం ఎప్పుడూ తనముందు తరంకన్నా విలక్షణంగా ఆలోచిస్తుంది. 
అందుకే వారి జీవనసరళిలో మార్పులు అనివార్యంగా వస్తుంటాయి. అలాంటి 
యువతరం కోసం, వారికి కొత్త కొత్తగా అందివచ్చే అవకాశాలను 
పరిచయంచేసే దృష్టితో దీన్ని ప్రసారం చెయ్యడం జరిగింది. ఫోటోగ్రఫీ అనేది 
ఒక మంచికళ. కళమాత్రమే కాదు, చాలామందికి జీవనోపాధి. అందుచేత 
ఫోటోగ్రఫీపట్ల ఒక సమగ్రమైన అవగాహన కల్పించడానికి ప్రయత్నించింది 
ఈ ధారావాహికం. కెమోరాలను, వాటిలోని రకాలను పరిచయం చెయ్యడం 
దగ్గర నుంచి, ఫోటో ఎలా తియ్యాలి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, లైటింగ్‌ 
కండిషన్స్‌ ఎలా సరిచూచుకోవాలి, ఏవిధమైన ఫిల్మ్‌లను వాడాలి, వాటిని 
ఎలా డెవలప్‌ చేసుకోవాలి, ప్రింట్‌లు ఎలావేసుకోవాలి అనే వాటితోపాటు, 
దృశ్యాలను కళాత్మకంగా ఎలా చూడాలి, వాటిని మరింత కళాత్మకంగా 
కెమెరాల్లో ఎలా బంధించాలి, కళాత్మకమైన ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, 
వ్యాపారాత్మకమైన ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, వాటి మధ్య ఉండే మౌలికమైన 


తెలుగునాట దృశ్య మాధ్యమం 59 
తేడా ఏమిటి? వంటి అంశాలను చాలా విపులంగా, ప్రదర్శనాత్మకంగా చూపడం 
జరిగింది. యువతను విశేషంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో ఇదొకటి. 
అంతేకాకుండా (ప్రేక్షకులు కూడా పాల్గొనేలా చేసిన కార్యక్రమం ఇది. 'తల్లీబిడ్డు, 
“ఒక వర్షపు రోజు అనే రెండు శీర్షికలు ఎంపికచేసుకొని, ప్రేక్షకుల దగ్గర 
నుండి ఎంట్రీలను ఆహ్వానించి, ఆ ఫోటోలను ప్రేక్షకులకు పరిచయం చేసి, 
నిపుణులచేత ఉత్తమమైన ప్రధమ, ద్వితీయ ఛాయా చిత్రాలను ఎంపిక చేయడం 
జరిగింది. ఉత్తమ ఛాయాచిత్రంగా ఎంపికైన ఫోటో తీసినవారికి, (ఇద్దరు 
కుటుంబ సభ్యుల్ని ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వ్యాపార సంస్థతో కుదుర్చుకున్న 
ఒప్పందంతో ఊటీకి విహార యాత్రగా ఉచితంగా ఏర్పాటుచేయడం జరిగింది. 
1994 వ సంవత్సరంలో ఈ ప్రసారము, ప్రయత్నమూ జరిగాయి. అప్పట్లో 
యువతరంలో చాలా ఆసక్తిని కలిగించిన కార్యక్రమం. ఆ స్ఫూర్తితో తదనంతర 
కాలంలో ప్రేక్షకులు కూడా భాగస్వాములై పాల్గొనే కార్యక్రమాలు అనేకం 
వచ్చాయి. స్మైల్‌ ప్లీజ్‌ ఒక మార్గ నిర్మాణమని చెప్పుకోవచ్చు. 


బంధాలు అనుబంధాలు 


కౌటుంబికమైన కార్యక్రమంలో ఒక కొత్తధోరణిని ప్రవేశపెట్టిన 
కార్యక్రమం బంధాలు అనుబంధాలు. ప్రధానంగా ఇదొక కౌన్సిలింగ్‌ 
కార్యక్రమం. ప్రతి కుటుంబంలోను, అత్తాకోడళ్ళ మధ్యగానీ, అన్నదమ్ముల 
మధ్యగానీ, అక్కా చెల్లెళ్ళ మధ్యగానీ, తరచు భేదాభిప్రాయాలు ఏర్పడటం 
మనకి తెలిసిందే. అవి చిలికి చిలికి గాలివానగా మారి, కుటుంబాలు 
ఛిన్నాభిన్నమైన సందర్భాలు మనకి తెలిసినవే. అటువంటి సమస్యల పరిష్కారం 
దిశగా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. మానసిక విశ్లేషకులు పాల్గొని, 
ఫోనుద్వారా తమ సమస్యలను వినిపించే ప్రేక్షకులకు కొన్ని పరిష్కార మార్గాలు 
సూచించే కార్యక్రమం ఇది. సామాజికమైన సమస్యలకోసం ఉద్దేశించిన 
ప్రజలతో ముఖ్యమంత్రి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం తర్వాత, కుటుంబపరమైన, 
వ్యక్తిగతమైన సమస్యల పరిష్కారం కోసం ప్రసారమైన ఫోన్‌ఇన్‌ కార్యక్రమం 
ఇదే. ఈ దిశగా సాగిన మొదటి కార్యక్రమం ఇది. చాలా మంచి స్పందన 


60 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ఉండేది. దాదాపు ఒక సంవత్సరంపైగా ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రతి 
శనివారం రాత్రివేళల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం 2000 సంవత్సరం నుండి 
2001 వరకు విజయవంతంగా కొనసాగింది. 


వెలుగురేఖ 


సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి, నిర్వహించిన కార్యక్రమాలలో 
ఈ వెలుగురేఖ కార్యక్రమానికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది 111 
415కు సంబంధించిన కార్యక్రమం. 111/4103 పట్ల సాకల్యమైన అధ్యయనం 
చేసిన విషయ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. మొదట ఒక 
పదినిముషాలసేపు 11/ కి సంబంధించిన ఒక్కొక్క వివరంపైన చిన్నపాటి 
చర్చ ఉందేది. తర్వాత ప్రేక్షకులుగానీ, ఇతరులుగానీ అందించిన సమాచారం 
ఆధారంగా ఒకటి, రెండు కేసుల అధ్యయనం, ఆ తదనంతరం ప్రత్యక్ష ఫోన్‌ 
ఇన్‌ విభాగము ఉందేవి. ఈ కార్యక్రమాలలో చాలామంది సామాజిక కార్యకర్తలు 
1117 403 పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నాలు చేసే కార్యకర్తలు, 
సెక్స్‌ వర్మరులు, 111/ పాజిటివ్‌గా గుర్తింపబడిన బాధితులు కూడా ధైర్యంగా 
ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు 
కొనసాగిన ఈ ప్రసారాలు 1111/4105 పట్ల, సమాజంలో ముఖ్యంగా నిరక్షరాస్య 
ప్రేక్షకులలో ఒక అవగాహన కల్పించడంలో అద్భుతమైన ఫలితాలను 
సాధించిందని చెప్పుకోవాలి. ప్రేక్షకుల నుండి విశేష స్పందన ఉందేది. 
ప్రజోపయోగకరమైన అంశానికి ప్రసార మాధ్యమాన్ని ముఖ్యంగా దృశ్య 
మాధ్యమాన్ని చాలా ప్రతిభావంతంగా వినియోగించుకోవచ్చునని చెప్పడానికి 


ఈ ప్రసారాలు ఉదాహరణగా నిలుస్తాయి. 
నివేదిత 


సాధారణంగా వాణిజ్యం కోసం సాగించే కార్యక్రమాలే ప్రాయోజిత 
కార్యక్రమాలు. కానీ వీటిని కేవలం వాణిజ్యంకోసం కాకుండా సమాజ 
ప్రయోజనానికి వినియోగించే పరిస్థితి కొన్ని సందర్భాలలోనే కలుగుతుంది. 


తెలుగునాట దృశ్య మాధ్యమం 61 


అలాంటి ఒక సందర్భమే నివేదిత ధారావాహిక ప్రసారం. నివేదిత కుటుంబ 
కథా చిత్రం అయితే, 11/45 పట్ల ఒక అవగాహన కల్పించడం లక్ష్యంగా 
రూపొందిన సీరియల్‌ నాయిక ఒక సామాజిక కార్యకర్త. ముఖ్యంగా 1117 
పాజిటివ్‌గా గుర్తింపబడిన వారికి మానసికమైన ఊరడింపునిస్తూ, దానిపట్ల 
ఒక విపులమైన అవగాహన కలిగించడం తన ధర్మంగా వృత్తిని నిర్వహిస్తోంది. 
౬17 పాజిటివ్‌గా గుర్తింపబడిన కారణంగా తన స్నేహితురాలి ఇంట్లో 
చోటుచేసుకొన్న ఎన్నో దుర్మార్గపు చర్యలను చాలా విజయవంతంగా ఆమె 
అరికట్టగలుగుతుంది. కథను, కథనాన్ని అలా ఉంచితే ఇక్కడొక ప్రత్యేక 
విషయాన్ని తెలియజేయాలి. జేమ్స్‌క్రామర్‌ అనే ఒక విదేశీయుడు (అమెరికన్‌) 

ఈ కార్యక్రమానికి మూల సూత్రధారి. కొన్ని సంవత్సరాలపాటు ఈ సమస్యను 
' అధ్యయనం చేని, దీనిపట్ల అవగావానను నిరక్షరాస్యులకు కూడా 
కలిగించాలంటే టెలివిజన్‌ సీరియల్‌ అత్యుత్తమ మార్గమని ఎంచుకున్నాడు. 
ఆంధ్రదేశాన్ని ముఖ్యంగా 415 తాకిడి ఎక్కువగా ఉన్న జిల్లా నేపథ్యాలను 
తన కార్యక్షేతంగా ఎంపికచేసుకున్నాడు. తనకు తెలుగు ఏమాత్రం రాకపోయినా, 
తాను అధ్యయనం చేసిన ప్రతి సూక్ష్మ విషయాన్ని స్రిఫ్ట్‌లో పొందుపరిచేలా 
ఎప్పటికప్పుడు సరిచూసుకునేవాడు. ఆ రచయితతో పలుమార్లు చర్చించేవాడు. 
రచన పూర్తయిన తర్వాత, విషయ ప్రవీణులకు చూపించి, దాని బాగోగులను 
అంచనావేసేవాడు. అవసరమైతే మార్పులు చేయించేవాడు. అత్యంత చిత్తశుద్ధితో 
కొన్ని సంవత్సరాలపాటు కృషిచేసి, ఒక విదేశీయుడు తెలుగులో నిర్మించిన 
సీరియల్‌ ఇది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఈ కార్యక్రమ 
ప్రసారానికి సహాయపడింది. విలువైన విలక్షణమైన కార్యక్రమాల సరళిలో 
నివేదిత మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. 


మువ్వలసవ్వడి 


కళాభిమానులైన తెలుగు ప్రేక్షకుల ఇళ్ళల్లో చాలా ఎక్కువగా సందడి 
చేసిన కార్యక్రమాలలో మువ్వలసవ్వడి పేరెన్నికగన్నది. ఈ రోజున చాలా 
ఛానల్స్‌లో డాన్సుల ఆధారంగా రియాల్టీ షోలు ప్రదర్శితమవుతున్న విషయం 


62 దూరదర్శన్‌ ప్రసార సరళి 
మనకు తెలుసు. దాదాపుగా అవన్నీ సినిమా పాటల ఆధారంగా, ఇతర 
సంగీతాల ఆధారంగా రూపొందే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో 
నర్తించేవారి కౌశలం ఎలా ఉన్నా, వారి హావభావ ప్రకటనలు, విన్యాసాలు 
అధికశాతం ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. సరిగ్గా అటువంటి 
తరుణంలో ఎడారిలో మంచినీటి సరస్సులా ప్రత్యక్షమైంది మువ్వలసవ్వడి 
_ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రధానంగా శాస్రీయనృత్యం ఆధారంగా 
రూపొందించబడింది. వివిధ నృత్యరీతులకు సంబంధించిన, వివిధ ప్రాంతాలకు 
నంబంధించిన కళాకారులు ఇందులో విస్తారంగా పాల్గొని తమ 
ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు. అందుకు తగిన ప్రశంసలను కూడా 
గొప్ప గొప్ప నాట్య గురువుల ద్వారా అందుకున్నారు. సుప్రసిద్ధ సినీనటి, 
నృత్య కళాకారిణి కూడా అయిన శ్రీమతి ప్రభ ఈ కార్యక్రమంలో సూత్రధారిగా 
వ్యవహరించడం ఒక అదనపు ఆకర్షణ అయ్యింది. చాలా ప్రసిద్ధలైన నాట్య 
గురువులు, ఆచార్యులు, డా॥ అక్కినేని నాగేశ్వరరావు, డా॥ సి.నారాయణరెడ్డి 
వంటి సాంస్కృతిక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో అతిధులుగా 
పాల్గొనడం కారణంగా ఇదొక ఉన్నతస్థాయి కార్యక్రమంగా రూపొందింది. 
వివిధ రౌండ్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడం, కూచిపూడి, భరత నాట్యం, 
కథక్‌, మణిపురి, ఆంధ్రనాట్యం వంటి ఎన్నో నృత్య సంప్రదాయాలకు చెందిన 
కళాకారులకు భాగస్వామ్యం కలిగించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను 
సమకూర్చింది. చిన్నారుల్లో ముఖ్యంగా యువ కళాకారులలో, శాస్త్రీయ 
నృత్యంపట్ల వారి అభిరుచిని పెంపొందింపచేయడం, వారి కళను 
ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పించడం ఈ కార్యక్రమం సాధించిన ఘన 
విజయం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలందుకున్న ఈ కార్యక్రమం 
వాణిజ్య కార్యక్రమాల ప్రభంజనం మధ్య చాలా బలంగా నిలబడింది. 
సంస్కృతిని ప్రతిభావంతంగా దృశ్యమాధ్యమ చరిత్రపైన సాక్షి సంతకం చేసిన 
కార్యక్రమం మువ్వలసవ్వడి. 


తెలుగునాట దృశ్య మాధ్యమం 63 
స్వరసమరం 

దూరదర్శన్‌ ప్రసారం చేసే ఎన్నో కార్యక్రమాల పరంపరలో తన 
ప్రత్యేకతను చాటుకున్న మరో కార్యక్రమం స్వరసమరం. శాస్త్రీయ సంగీతాన్ని 
(ముఖ్యంగా కర్ణాటక పద్ధతి) క్షుణ్జంగా అభ్యసిస్తున్న యువగాయనీ గాయకులకు 
ప్రాథమిక పోటీ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకున్న వారితో ఈ కార్యక్రమం 
రూపొందింది. రాష్ట్రవ్యాప్త కళాకారులకు ఈ కార్యక్రమం వేదికగా నిలించింది. 
వివిధ విభాగాలగా వింగడించి, వివిధ స్థాయిలలో కళాకారులకు గాత్ర 
సంగీతంలో పోటీ ప్రదర్శన నిర్వహించడం ఈ రియాల్టీ షోలోని మూలసూత్రం. 
ముఖ్యంగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చాలా ప్రసిద్ధులైన సంగీతజ్ఞులు 
న్యాయ నిర్లేతలుగా పాల్గొని, ప్రతి విభాగంలోను ఉత్తమ గాయనీ గాయకులను 
ఎంపిక చేసి ముందు భాగాల్లోకి నడిపించారు. కొమాండూరి వంటి సుప్రసిద్ధ 
జళాకారులు ఈ కార్యక్రమానికి సమున్నతిని కలిగించారు. చాలా సుదీర్ధంగా 
గా. ప్రస్థానం సాగించిన నలుగురు యువగాయనిలు పతాకదశకు చేరారు. 
ఈ పళాక సన్నివేశాన్ని రవీంద్ర భారతిలో ప్రేక్షక సమక్షంలో నిర్వహించడం, 
వందలాదిగా సంగీతాఖిమానులు తరలి రావడం, వారందరి మధ్యస్థంగా రాష్ట్ర 
గవర్నర్‌ దంపతులు ముఖ్య అతిథులుగా చివరి పోటీ నిర్వహించడం, 
ఉత్తమగాయనిని నిర్ణయించడం, ఆమెను గవర్నర్‌ చేతుల మీదుగా సత్మరించడం, 
ఈ సంపూర్ణ సన్నివేశాన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం చిరకాలం 
గుర్తిండిపోయే ఒక సంఘటన. 

శాస్ర్తీయ సంగీతమైనా, నృత్యమైనా విజయవంతంగా నిర్వహించడం, 
దూరదర్శన్‌ మాత్రమే సాధించగలదని నిర్ధారణ అయ్యింది. అంతేకాదు లలిత 


సంగీత కార్యక్రమాలైన పాటల పల్లకి, గాన గాంధర్వం వంటి కార్యక్రమాలను 
కూడా ధారావాహికంగా ప్రసారం చేసి తన బెన్నత్యానికి ప్రతీకలా నిలిపింది. 


64 దూరదర్శన్‌ ప్రసార సరళి 
రైతేరాజు 


వ్యవసాయ, పాడి పరిశ్రమాధారిత కార్యక్రమాలు ప్రసారం చెయ్యడం 
ఒక కొత్త ప్రకరణాన్ని లిఖించిన, దూరదర్శన్‌ రూపొందించిన ఒక సరికొత్త 
ప్రయోజనకరమైన కార్యక్రమం రైతేరాజు. సాధారణంగా వ్యవసాయ 
కార్యక్రమాలన్నీ ఆయా పంటల సాగుబడిలోని మెళకువలు, ఒడిదుడుకులు 
అనువుగా భూమి యాజమాన్యం, వేసుకోవలసిన విత్తనాలు, ఎరువుల, పురుగు 
మందుల వినియోగం ఉంటి అంశాలను పొందుపరచి చిత్రీకరించడం జరిగేది. 
కానీ, కొంతమంది రైతులను స్టూడియోకు ఆహ్వానించి, వ్యవసాయ విషయాలతో 
నిర్వహించిన క్విజ్‌ కార్యక్రమమే రైతేరాజు. వ్యవసాయంలోని అనేక పంటలకు, 
సస్యరక్షణకు, పాడి పరిశ్రమకు, కోళ్ళ పెంపకానికి, ఇతర అనుబంధ అంశాలకు 
ఇలా ఎన్నోరకాలైన వ్యవసాయ సంబంధ విషయాలతో నిర్వహించిన ప్రశ్నోత్తర 
కార్యక్రమం రైతేరాజు. చాలా ఆసక్తికరంగా సాగేది. రైతులు చాలామంది ఈ 
కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిని చూపేవారు. చాలా విలువైన 
సమచారాన్ని ఒక క్రొత్త పద్ధతిలో అందించిన ఘనత ఈ కార్యాక్రమా" 
దక్కింది. ఆయా పంటలకు సంబంధించిన విషయ నిపుణులు, వ్యవ మయ 
విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఈ కార్యక్రమాలలో సూత్రధా ఎగా 
పాల్గొనేవారు. ఆకారణంగా ఈ కార్యక్రమం సమాచారాన్ని అ( /+చడం, 
ఆసక్తిని పెంపొందింపజేయడం చాలా సమర్ధవంతంగా చేయగలిగిం 3. అలాగే 
రాష్ట్రవ్యాప్తంగా, దూరదర్శన్‌ వ్యవసాయ శాఖ సహకారంతో ని స్వహించిన 
రైతు సదస్సులు చాలా ప్రజోపయోగకరంగా ఉండేవి. వీటికి లభించి 5 స్పందన 
కూడా గమనార్హమైన స్థితిలో ఉండేవి. 


శాస్త్ర 
పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. విజ్ఞానశాస్త్ర 
సంబంధమైన క్విజ్‌ కార్యక్రమం ఇది. దూరదర్శన్‌ ప్రసారాలు ప్రారంభమైన 


రోజుల్లో కోల్‌కత్తా నగరం నుండి ప్రసారమయ్యే సైన్స్‌ క్విజ్‌, అనంతరం ఢిల్లీ 


తెలుగునాట దృశ్య మాధ్యమం 65 
నుండి ప్రసారమయ్యే క్విజ్‌టైమ్‌ ప్రాయోజిత కార్యక్రమం, జాతీయ ప్రసారాల్లో 
భాగంగా ప్రసారమై టెలివిజన్‌లో వాటి స్థాయి ఏమిటో నిరూపించాయి. ఇటీవలి 
కాలంలో కొన్ని ప్రశ్నోత్తర ఆధారిత కార్యక్రమాలు అన్ని ఛానల్స్‌లోను వస్తున్నా 
అవన్నీ వినోదానికి కాస్త పెద్దపీటవేసి నిర్వహిస్తున్న కార్యక్రమాలు. కానీ “శాస్త్ర 
అనే కార్యక్రమం పాఠశాలస్థాయిలోని విద్యార్థులలో శాస్త్ర సంబంధమైన 
విజ్ఞానంపట్ల అభిరుచిని కలిగించాలని, అవగాహన పెంచాలని సంకల్పించిన 
కార్యక్రమం. పాఠశాలల్లో తమంతాము తయారుచేసిన ప్రయోగాత్మక 
పరిశోధనగా సాధించిన పరికరాలను కూడా ప్రదర్శించడంచేత, వాటికి కూడా 
ప్రత్యేకంగా మార్కులివ్వడంచేత, విద్యార్థులలో విశేషమైన పోటీ ఏర్పడింది. 
ముఖ్యంగా చాలా ఆలోచనాత్మకంగా ఈ పరికరాలు రూపొందించడానికి 
వారిలో గొప్ప కోరికను కలిగించింది. సూత్రధారుడు కార్యక్రమాన్ని నిర్వహించిన 
తీరు, పిల్లల మానసిక స్థాయికి చాలా దగ్గరగా ఉండటంతో ఈ కార్యక్రమానికి 
చాలా మంచి ప్రేక్షకాదరణ లభించింది. 


జాబులు -జవాబులు 


నాగరికత, ఆధునిక సదుపాయాలు విపరీతంగా పెరిగిపోయి ఈ 
మెయిల్స్‌, యస్‌.యం.యస్‌లు, సెల్‌ఫోన్లు, టెలీఫోన్లు అందుబాటులోకి వచ్చేసిన 
తరుణం కనుక ఈనాడు తన అస్థిత్వాన్ని కోల్పోయిన ఒకానొక విలువైన 
అంశానికి, పూర్వరూపం ఈ జాబులు-జవాబులు కార్యక్రమం. దూరదర్శన్‌ 
ప్రసారంచేనిన ' అనేక కార్యక్రమాలపట్ల (పేక్షకుల స్పందన ఏమిటో 
తెలుసుకోవడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. వారానికి ఒకసారి 
'ప్రసారమయ్యేది. ప్రేక్షకుల స్పందన తెలుసుకుని, తిరిగి వారితో ఆయా 
కార్యక్రమాల లోటుపాట్లను ముచ్చటించడానికి అవకాశం కలిగించిన ఏకైక 
కార్యక్రమం ఇది. పైకి ఇత్తరాల కార్యక్రమంలా కనిపించినా, దీని వల్ల అనేక 
ప్రయోజనాలుండేవి. ప్రేక్షకులు, ఏ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఆదరించేవారు 
అనే విషయం తెలిసేద: ఉత్తరాల సంఖ్యను బట్టి, ఆయా కార్యక్రమాలకు 
లభించిన ఆదరణ ఎరతమోతాదులో ఉండేదో తెలిసేది. నిర్మాతలు గమనించని 


66 దూరదర్శన్‌ ప్రసార సరళి 
ఎన్నో లోటుపాట్లు వెలుగులోకి వచ్చేవి. మున్ముందు కార్యక్రమాల రూపకల్పన 
చేసేటప్పుడు ప్రేక్షకులు చేసిన విమర్శలు మార్గదర్శకాలుగా ఉండేవి. కార్యక్రమ 
ప్రసారసరళిని రూపొందించేటప్పుడు, (ప్రేక్షకుల అభిరుచుకి అనుగుణంగా 
కొన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి జాబులు-జవాబులు కార్యక్రమం బాగా 
దోహదపడింది. ప్రేక్షకుల అభిప్రాయాలకు పరోక్ష భాగస్వామ్యం ఉండేది కనుక 
పదులు, వందలు సంఖ్యదాటి వేల సంఖ్యలో జాబులు వచ్చేవి. వాటిని 
పరిశీలించి, విభాగాలుగా ఏర్పరచి, ఆ అభిప్రాయనన్నింటిని రికార్డు 
చేయడానికి, దూరదర్శన్‌లో ఒక ప్రత్యేక విభాగమే ఏర్పడింది. ఆడియన్స్‌ 
రీసెర్చి పేరుతో ఈ విభాగం చేసిన కృషి దూరదర్శన్‌లో గమనార్హమైనది. 
ప్రధానమైన జాబులను ముఖ్యంగా (ప్రేక్షకుల సందేహాలకు, విమర్శలకు వివరణ 
అందించవలసిన జాబులను ఎంపికచేసి, ఈ కార్యక్రమంలో చదివి వినిపించడం 
జరిగేది. దూరదర్శన్‌లోని సీనియర్‌ అధికారులు ఆయా జాబులకు 
జవాబులిచ్చేవారు. ఈ [గ్రంథ రచయితకు టెలివిజన్‌లో బాగా ప్రాచుర్యాన్ని 
తెచ్చిపెట్టింది కూడా ఈ కార్యక్రమమే. దూరదర్శన్‌ వ్యవస్థకు, ప్రేక్షకుల మధ్య 
ఒక గొప్పవారధిగా నిలిచి, ప్రసార సరళిని బాగా ప్రభావితం చేసిన కార్యక్రమం 
జాబులు-జవాబులు. అనంతర కాలంలో రంగ ప్రవేశం చేసిన పైవేటు ఛానళ్ళు 
ఒకటి, రెండు దీనిని ప్రసారం చెయ్యాలని ప్రయత్నించినా పెద్దగా విజయం 
సాధించలేకపోయాయి. 


మొత్తం మీద దూరదర్శన్‌ కార్యక్రమ ప్రసార సరళి ఒక విలువైన 
మార్గాన్ని నిర్మించింది. ప్రసార మధ్యామానికి ఒక అనుసరణీయమైన 
రాజమార్గమై విరాజిల్లింది. 





పెవేటు ఛానళు 
చూ (0, 


(శ్రవ్య, దృశ్య మాధ్యమాలు రెండూ మనదేశంలో మొదటి నుంచీ ప్రభుత్వ 
అజమాయిషీలోనే ఉండేవి. కేంద్ర ప్రభుత్వంలో సమాచార, ప్రసార 
మంత్రిత్వశాఖ నియంత్రించే పదకొండు సంస్థల్లో రేడియో టీవిలు చాలా 
ప్రధానమైనవి. రేడియో ఆకాశవాణిగాను, టీవి దూరదర్శన్‌గాను, ప్రభుత్వ 


అజమాయిషీలో దశాబ్దాల కాలం కొనసాగాయి. 


ప్రసార రంగానికి ప్రభుత్వం తొలి నుంచీ చాలా ప్రాధాన్యతను 
కట్టబెట్టింది. విశేషమైన అభవృద్ధిని కూడా చాలా ప్రణాళికా బద్ధంగా 
సాధించింది. కేవలం జాతీయ స్థాయిలో హిందీలో కార్యక్రమాల నిర్వహణ 
కాకుండా, ఆయా ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యం ఇవ్వాలని, రాష్ట్రాలలోని 
రాజధానుల్లో ప్రసార కేంద్రాలను నిర్మించి ప్రసారాలు ఆయా ప్రాంతీయ 
భాషల్లో నిర్వహించేది. తొలినాళ్ళల్లో ఈ ప్రోంతీయ భాషా ప్రసారాలు పరిమిత 
సమయాల్లోనే ఉండేవి. మిగిలిన సమయమంతా జాతీయ కార్యక్రమాలకు 
కేటాయించేవారు. ప్రాంతీయ భాషల్లో ప్రసారల విస్తృతిని కల్పించాలని 
ప్రభుత్వం యోచన చేసింది. ఒకే బుల్లితెరను ఛానెళ్ళుగా విభజించడమనేది 
ఈ ఆలోచన ఫలితమే. ఉపగ్రహ ప్రసారసేవను దీనికిగాను అనువైన వేదికగా 
నిర్మించింది. 55 (౫6810021 2082286 52161116 5ఠ010ట ను 


68 ప్రైవేటు ఛానళ్ళు 
రూపొందించింది. అనేక ప్రాంతీయ భాషల్లో ప్రభుత్వానికి విస్తృతంగా 
ప్రసారాలు సాగించే మార్గం నిర్మితమైంది. 


ఉపగ్రహ ప్రసారసేవల ద్వారా ఛానల్‌ విభాగానికి చేసిన ఈ మార్గ 
నిర్మాణమే (ప్రైవేటు అజమాయిషిలో టీవి ప్రసారాల ఆవిర్భావానికి 
ఊపిరిపోసింది. ఇదొక సంచలనాత్మక సంఘటన. ఈనాటి దృశ్యమాధ్యమం 
విరాట్‌ స్వరూపానికి అది తొట్టతొలి అడుగు. తొలిదశలో ఉత్తర భారతంలో 
ప్రైవేటు రంగంలో వ్యాపార ధోరణితో టెలివిజన్‌ వ్యవస్థ ఏర్పడింది. ఆ రోజుల్లో 
భవంతులపైన మనం ఏర్పాటుచేసుకొనే అంటెన్నాల ద్వారా కాకుండా కేబుల్‌ 
ద్వారా ప్రసారాలు సమాంతరంగా ప్రసారమయ్యేవి. జనవ్యవహారంలో స్టార్‌ 
టీవి అని పలిచేవారు. ఈ కేబుల్‌ ద్వారా స్టార్‌ టీవి ప్రసారాలు, అనంతరం 
జీ టీవి ప్రసారాలు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చాయి. అయితే 
అవన్నీ హిందీలో మాత్రవే ఉండేవి. అందుచేత ఆయా (ప్రైవేటు 
యాజమాన్యాలు, దక్షిణ దేశంలో కూడా ప్రాంతీయ భాషలకు కొంత 
ప్రాతినిధ్యాన్ని కల్పించి, తమ అస్థిత్వాన్ని ప్రకటించుకొనే ప్రయత్నంచేశాయి. 
దక్షిణాదికి చెందిన 514 ౫/27 అనే ప్రైవేటు టీవి సంస్థ తమ రోజువారి 
కార్యక్రమాలలో ఒక అరగంట కాలాన్ని తెలుగు కార్యక్రమాలకు 
కేటాయించింది. అయితే ఈ ప్రసారం ఆనాటి కేబుల్‌ వ్యవస్థ ద్వారా 
లభ్యమయ్యేది కాదు. దీనికోసం ప్రత్యేక డిష్‌ అవసరం ఉండేది. ఆ కారణంగా 
ఈ వ్యవస్థ నుండి తెలుగు ప్రసారం ఉందేదనే విషయం దాదాపుగా తెలుగువారికి 
ఎవ్వరికి తెలియదు. తరువాతి కాలంలో జీ టీవి తన రోజువారీ హిందీ 
కార్యక్రమ ప్రసార సరళిలో సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటల 
వరకు ఒక గంటసేపు తెలుగులో కార్యక్రమాలను ప్రసారంచేసేది. కేబుల్‌ 
వ్యవస్థ ద్వారా తెలుగునాట (ప్రేక్షకులు చూసిన తొలి తెలుగు ప్రైవేటు ప్రసారాలివే. 
వారంలో నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమ ప్రసారం ఉండేది. సోమవారం 
ప్రసారమైన కార్యక్రమం బుధవారం నాడు, మంగళవారం ప్రసారమైన 
కార్యక్రమం గురువారం నాడు పునఃప్రసారమయ్యేవి. ఆ రకంగా ఇవి 


తెలుగునాట దృశ్య మాధ్యమం 69 
నాలుగురోజుల ప్రసారాలు. స్థానికంగా ఉందే, ప్రైవేటు సంస్థ ద్వారా జీటీవి 
ఈ కార్యక్రమాలు సమకూర్చుకొని ప్రసారం చేసేది. అయితే ఈ కార్యక్రమాలన్నీ 
సినిమాలకు సంబంధించినవే ఉండేవి. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లతో 
పరిచయ కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌ విశేషాలు, కొత్త సినిమా విడుదల 
వివరాలు, అనంతర విశ్లేషణలు, సినిమా పాటలు ఇవన్నీ ప్రధానాంశాలుగా 
ఉందేవి. 


జెమిని టీవి 


తెలుగునాట పరిమిత సమయాల్లో కాదు, సంపూర్ణంగా ప్రసారాలన్నీ 
తెలుగులోనే సుదీర్హంగా అందించాలనే లక్ష్యంతో ప్రైవేటు యాజమాన్యాలు 
ఆలోచనలు మొదలు పెట్టాయి. అందులో భాగంగానే అప్పటికే తమిళనాడులో 
ప్రసార వ్యవస్థను పటిష్టం చేసుకున్న సన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ జెమని టీవి 
పేరుతో ఒక తెలుగు ఛానల్‌ను ప్రారంభించింది. ప్రైవేటు యాజమాన్యంలో 
తెలుగు కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారాలు ప్రారంభించిన మొదటి 
టెలివిజన్‌ జెమిని టీవి. నిజానికి ఇవి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవన్న మాటేగానీ, 
ఉపగ్రహం ద్వారా జరిగే ప్రసారం కనుక దేశమంతటా అన్ని రాష్ట్రాలలోనూ 
నివసించే తెలుగు వారందరికి కూడా ఈ తెలుగు కార్యక్రమాలు వీక్షించే 
వీలుకలిగింది. 1995 వ సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదిన జెమినీ టీవి 
తన తెలుగు ఛానల్‌ను ప్రారంభించింది. సీరియల్స్‌, చలన చిత్రాలు, విశేష 
సంఘటనల ప్రత్యక్ష ప్రసారాలు గేమ్‌ షోలవంటి వినోద కార్యక్రమాలు, వార్తలు 
వంటి అనేక అంశాలతో జెమిని టీవి ప్రసారాలు కొనసాగాయి. ముఖ్యంగా 
వాణిజ్యపరమైన విజయాలను సాధించడంలో ఈ నాటికీ జెమినిటీవి 
అగ్రస్థానంలో ఉంది. టీవి సీరియల్స్‌ను విపణి వీధుల్లో అత్యున్నత స్థాయిలో 
ఉంచి వ్యాపారలావాదేవీలను గరిష్ట స్థాయిలో జరిపేది. ప్రస్తుతం ఈ ఛానల్‌ 
ప్రసారాలు డిష్‌ టీవి వ్యవస్థ ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా 
అందుబాటులో ఉన్నాయి. 


70 ప్రైవేటు ఛానళ్ళు 

జెమిని టీవి తెలుగునాట కూడా తన ఛానల్స్‌ నెటవర్క్‌ను 
అభివృద్ధిచేసింది. ఆ వృద్ధిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఒక సంపూర్ణ 
అధిపత్యాన్ని సాధించగలిగింది జెమిని టీవి. దక్షిణాది భాషలకు సంబంధించి 
ఒక్క జెమిని టీవి వ్యవస్థ 32 ఛానల్స్‌ నిర్వహిస్తూ 95 మిలియన్ల (ప్రేక్షకులకు 
చేరుతూ, 27 దేశాల్లో తన ప్రసారాలకు ఉనికిని ఏర్చరుచుకుందంటే మనకి 
ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు ప్రసారాల్లో కూడా జెమిని టీవి విస్తృతి 
గమనార్హంగా ఉంది. ప్రధాన జెమిని టీవికి అనుబంధంగా జెమిని మూవీస్‌ 
అనే ఛానల్‌ ద్వారా కేవలం తెలుగు చలనచిత్రాల ప్రసారానికి కేటాయించింది. 
జెమిని మ్యూజిక్‌ అనే ఇంకొక ఛానల్‌ ద్వారా తెలుగు చలన చిత్రాలలోని 
పాటలను మాత్రమే ప్రసారం చెయ్యడం కోసం కేటాయించారు. జెమిని న్యూస్‌ 
అనే ఛానెల్‌ ద్వారా వార్తలకు, వార్తా వ్యాఖ్యలకు, చర్చా కార్యక్రమాలకు 
సమకాలీన సంఘటనల ప్రసారాలకు వేదికలు సమకూర్చింది. జెమిని కామెడీ 
అనే ఛానల్‌ ద్వారా చలన చిత్రాలలోని హాస్య సన్నివేశాలను కొన్ని శీర్షికల 
ద్వారా. కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తోంది. కేవలం 
హాస్యసన్నివేశాలతో ప్రసారాలు నిర్వహించే ఏకైక ఛానల్‌ జెమిని కామెడీ 
మాత్రమే. ఖుషీ టివీ పేరుతో మరొక ఛానల్‌ను కూడా జెమినీ నెట్‌వర్క్‌ 
నిర్వహిస్తోంది. ఇది ప్రత్యేకంగా పిల్లలకోసం కేటాయించింది. ఈ ఛానల్‌ 
ద్వారా బాలలలోని ప్రతిభా పాటవాలను తెలియచేసే కార్యక్రమాలు, బాలలకు 
ఉపయుక్తమైన విద్యాంశాలపైనా, పిల్లలకు ఆహ్లాదం కలిగించే ఆటపాటలకు 
అనుసంబంధించిన ఎన్నో రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. జెమినీ 
నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న ఈ ఆరు తెలుగు ఛానళ్ళు కూడా 24 గంటలపాటు 
ప్రసారాలు సాగిస్తున్నాయి. 


ఈ టీవి 


ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన పత్రిక ఈనాడు. ఈ 
రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన , వ్యాపారవేత్త రామోజీరావు గారి 
సంపాదకత్వంలో కొనసాగుతున్న సంచలనాత్మక పత్రిక ఇది. ఈ దినపత్రికకు 


తెలుగునాట దృశ్య మాధ్యమం 71 
అనుబంధంగా ఏర్పడింది ఈ టీవి నెట్‌వర్క్‌ 1995 లో ఏర్పడిన ఈ నెట్‌వర్క్‌ 
ద్వారా ప్రాంతీయ భాషల్లో ప్రసారాలను 12 ఛానల్స్‌ ద్వారా నిర్వహించాలనే 
సంకల్పం జరిగింది. అందులో భాగంగా 1995 వ సంవత్సరం ఆగస్టు 27వ 
తేదిన ఈ టీవి తెలుగు ప్రసారాలు ప్రారంభించింది. చలనచిత్రాలు, వినోద 
కార్యక్రమాలు ప్రధానంగా ఉందే ఈ ఛానల్‌లో తరువాతి కాలంలో వార్తా 
ప్రసారాలు, సీరియల్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. చలనచిత్ర ప్రసారాల 
సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ సీరియల్‌ ప్రసారాలపై దృష్టిని కేంద్రీకరించింది. 
ఇంటింటా సీరియల్స్‌ ప్రసారాలకు విశేష నంఖ్యలో (పేక్షకులను 
సంపాదించుకొన్న ఘనతను తొలి రోజుల్లో ఈ టీవి దక్కించుకుంది. బెంగాలీ, 
ఉర్చూ, కన్నడ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, హిందీ వంటి భాషల్లో కూదా 
ఛానల్స్‌ నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ నుండి ఇటువంటి ప్రసారాలు సమర్థవంతంగా 
నిర్వహించిన తొలి నెట్‌వర్క్‌గా ఈ టీవి తన స్థానాన్ని నమోదు చేసుకుంది. 
ఈ టీవి ప్రారంభ దినాలలో వరిమిత సమయంలో ప్రసారాలు చేసినా, అనంతర 
కాలంలో 24 గంటల ప్రసారాలు కొనసాగించింది. యువతరంలోని 
సంగీతాభిరుచిని వెలికితీసి తమ ్రతిభాపాటవాలను ేక్షకులముందు 
ఆవిష్కరించుకోవడానికి ఒక గొప్ప వేదికను సమకూర్చింది. సుప్రసిద్ధ సిని 
నేపథ్యగాయకులు శ్రీ యస్‌.పి బాలసుబ్రహ్మణ్యం సూత్రధారిగా రూపొందించిన 
పాడాలని ఉంది, పాడుతా తీయగా వంటి సంగీత ప్రధాన ధారావాహిక 
కార్యక్రమాలు, అనూహ్యమైన ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఈనాడు చలన 
చిత్రసీమలో గాయనీ గాయకులుగా రాణిస్తున్న వారెందరో ఈ వేదిక నుండి 
పరిచయమైన వారే. ముఖ్యంగా ఈ టీవి నిర్మించిన ఈ తరహా కార్యక్రమాలు 
మిగిలిన చానల్స్‌కు అనుసరణీయమైన మార్గాన్ని ఏర్పరిచాయి. వినోద 
ప్రధానమైన కార్యక్రమాలే అధికంగా ఉండే ఈ టీవి, ఈ టీవి-2 గా అనుబంధ 
ఛానల్‌ను ఏర్పాటుచేసుకొన్న తర్వాత వార్తా ప్రసారాలపైన, వార్తా సమీక్షలపైన, 
వ్యాఖ్యలపైన, సామాజిక ప్రయోజనానికి తోడ్పడే ఎన్నో విలువైన కార్యక్రమాలకు 
రూపకల్పన చేసింది. స్త్రీల కోసం కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, 
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యువత కోసం కార్యక్రమాలు, సమకాలీన 


72 (ప్రైవేటు ఛానళ్ళు 
సంఘటనలపైన చర్చా కార్యక్రమాలు ఈ టీవి-2 లో ప్రసారమవుతున్నాయి. 
తెలుగు వెలుగు అనే సాహిత్య సంచికా కార్యక్రమం చాలా కాలం వారాంతాల్లో 
మధ్యాహ్న సమయాల్లో ప్రసారమయ్యేది. భాషను గురించి, సాహిత్యంలోని 
ప్రక్రియ గురించి, ఉత్తమ కావ్యాల గురించి, ప్రముఖులైన సాహితీవేత్తలతో 
పరిచయ కార్యక్రమాలు. క్లుప్తంగా ఉన్నా విషయ వివరణలు ఆసక్తికరంగా 
ఉందేవి. సాహితీమూర్తుల జయంతులు, వర్ధంతులు అనుసరించి, ప్రత్యేక 
అంశాలుండేవి. పద్య సాహిత్యంలోని ఉత్తమమైన పద్యాలను విపులీకరించడం 
ఉండేది. పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు వంటివాటి వివరణలు 
ఉండేవి. సాహిత్యంలోని చమత్కారాలు వివరించడం ఉండేవి. భృతికోసం 
పాటుపడే సామాన్యులను సహితం గుర్తించి, బుల్లితెర ద్వారా వారి కృషిని 
పరిచయం చెయ్యడం ఉండేది. భాషా సాహిత్యాలకు సంబంధించి, ఏవైనా 
పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని కవరేజ్‌ చేసి చూపడం జరిగేది. 
భాషా సాహిత్యాలకు సంబంధించి ఈ టీవి-2 ప్రసారం చేసిన ఈ ప్రముఖమైన 
కార్యక్రమంలో ఆచార్య మృణాళిని వంటి సాహితీవేత్తల భాగస్వామ్యం ఉండేది. 
ప్రేక్షకులలో సాహిత్యాభిరుచిని పెంపొందించడంలో ఇదొక ఫలవంతమైన 
కార్యక్రమంగా చెప్పుకోవాలి. 


ఈ టీవి ప్రధాన ఛానల్‌లో బాపు రమణలు రమణీయంగా తీర్చిదిద్దిన 
శ్రీ భాగవతం పౌరాణిక ధారావాహికం చాలా కాలం ప్రసారమైంది. హిందీ 
భాషలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం వంటి సుదీర్హ 
పౌరాణిక ధారావాహికాలు ఏ స్థాయిలో ప్రజాదరణను నోచుకున్నాయో 
తెలుగులో కూడా ఆ స్థాయికి సమాంతరంగా ప్రేక్షకాదరణ మూటకట్టుకున్న 
ధారావాహికం శ్రీ భాగవతం. అద్భుతమనిపించే రామోజీ ఫిల్మ్‌ సిటీ సెట్స్‌లోనూ, 
ప్రకృతి రమణీయకమైన సుందర ప్రదేశాల్లోను రూపొందించిన ఈ సీరియల్‌ 
కన్నుల పండుగగా ఉండేది. ముఖ్యంగా దృశ్యమాధ్యమ సాంకేతిక అవసరాలకు 
కావలసిన సాంకేతిక పరికరాలు ఏ స్థాయిలో ఈ టీవి కలిగి ఉండేదో టీవి 
ప్రపంచానికి అర్ధమయ్యింది. అలాగే సాహిత్య ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనది 


తెలుగునాట దృశ్య మాధ్యమం 73 
పంచతంత్రం. విష్ణుశర్మ తన శిష్యులకు లోక నీతిని, రీతిని పరిచయం చేస్తూ 
చెప్పే కథల సమాహారం మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం వంటి 
విభాగాలుగా సాగే రచన ఇది. అరణ్యంలో ఉండే జంతువులే ప్రధాన పాత్రలుగా 
సాగే కథా సంవిధానం ఇది. మప్పెట్స్‌ అనబడదే బొమ్మలను రూపొందించి ఈ 
టీవి అతి సుదీర్హంగా ప్రసారం చేస్తున్న ధారావాహికంగా ఇది పిల్లలకు 
లోకనీతిపట్ల అవగాహన కల్పించడానికి అనువైన కార్యక్రమం. ఇటువంటి 
కార్యక్రమాన్ని ఇంత సుదీర్దంగా మరో ఛానల్‌ ఇంతవరకు ప్రసారం చెయ్యలేదు. 
అలాగే ప్రతిధ్వని వంటి సామాజిక అంశాలపైన చర్చా కార్యక్రమాలు చాలా 
ఉపయుక్తంగా కొనసాగేవి. తమసోమా జ్యోతిర్గమయ వంటి కార్యక్రమాలు 
లోతైన ఆధ్యాత్మిక విశేషాలను, సులభ గ్రాహ్యంగా అందించాయి. వినోదానికి 
పెద్దపీట వేస్తూ ప్రారంభమై విజ్ఞానానికి కూడా సముచిత స్టానాన్నిస్తూ తన 
రూపాన్ని తీర్చిదిద్దుకుంది ఈ టీవి. 


మాటీవి 


2002 వ సంవత్సరంలో మన రాష్టం నుండి ప్రారంభమైన టీవి 
ఛానల్‌ మా టీవి. ఈ ఛానల్‌ తొలి రోజుల్లో ఒక నినాదాన్ని కూడా బహుళ 
ప్రచారంలోకి తెచ్చింది. “మా టీవి మనందరి టీవి” నినాదాన్ని ప్రచారంలోకి 
తెచ్చిన మొదటి ఛానల్‌ మా టీవి. మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ అనే 
వ్యాపార సంస్థ 2001 వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సంస్థ ద్వారానే 
మా టీవి ఏర్పడి తన ప్రసారాలను సాగించడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో 
జరిగే అతిపెద్ద ప్రదర్శనా సమావేశాలను (ఈవెంట్స్‌) ప్రత్యక్ష ప్రసారం ద్వారా 
ప్రజలకు అందించడం ప్రధమ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదొక వినూత్నమైన 
ఆలోచనగా చెప్పాలి. అప్పటివరకు చలనచిత్ర ప్రసారలపైనా, వినోద 
కార్యక్రమాలపైన మాత్రమే టీవిలు ప్రేక్షకులకు చేరువ కావడానికి ప్రయత్నించే 
రోజుల్లో ఇలా ఈవెంట్స్‌ను ఏర్పాటుచెయ్యడం, ప్రసారం చెయ్యడం వంటివి 
ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మా టీవి ప్రేక్షకులకు దగ్గర కావడానికి 
ఇదొక బలమైన కారణం. నాణ్యమైన ప్రసారాలను, ప్రజల హృదయాలకు 


74 ప్రైవేటు ఛానళ్ళు 
హత్తుకునే రీతిలో కార్యక్షమాలను రూపొందించాలన్నది మా టీవి ప్రధాన 
ధ్యేయంగా ఉండేది. పెన్మత్స మురళీకృష్ణం రాజు గారనే వ్యాపారవేత్త 
ప్రారంభించిన మా టీవి, ఈ రోజున సినీ ప్రముఖుల అజమాయీషిలో 
ముందుకు సాగుతోంది. ఈ కారణంగా, మా టీవి ఇటు సినీ పరిశ్రమను, 
అటు టీవి పరిశ్రమను సూత్రబంధం చేయగలిగింది. సినీ పరిశ్రమకు చెందిన 
ఎన్నో భారీ కార్యక్రమాలను మా టీవి ప్రసారం చేసింది. ఇటువంటి ప్రసారాల 
ద్వారా ఆయా ఈవెంట్స్‌ జరిగే ప్రాంతాలలో ప్రేక్షకులు కూడా ఉన్నట్లు భావించి, 
ఆ ప్రసారాలకు మరింత చేరువ కావాలని, మా టీవి ప్రసారం చేసింది. 
ముఖ్యంగా ఇటీవలి కాలంలో సిని 'మా” అవార్డ్స్‌ అనే కార్యక్రమం, మా 
టీవికి ఒక పతాక సంకేత కార్యక్రమంలా మారిపోయింది. మరొక వంక సినీ 
పరిశ్రమకు చెందిన ప్రముఖుల పర్యవేక్షణ కారణంగా భారీ చలనచిత్ర ప్రసార 
హక్కులను కూడా సొంతం చేసుకుంది. సీరియల్స్‌ విషయంలో కూడా మా 
టీవి ఒక ప్రత్యేక పంథాను. అవలంబించడానికి ప్రయత్నించినట్లుగా తోస్తోంది. 
కలర్స్‌ అనే కార్యక్రమం ద్వారా యాంకర్‌ ప్రధానంగా కార్యక్రమాన్ని 
రూసొందించే ప్రయత్నాన్ని తొలిరోజుల్లో ప్రారంభించింది. ఇది మంచి 
ఫలితాన్నిచ్చింది. అక్కడి నుంచి యాంకర్ల ప్రతిభాపాటవాలు వ్యక్తమయ్యే 
విధంగా ఛానల్స్‌లో కార్యక్రమ ప్రసార సరళి ప్రారంభమైంది. తెలుగు 
సాహిత్యంలో యుగకర్తగా వెలిగిన గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కం 
అనే ప్రసిద్ధ నాటకాన్ని ప్రసారం చెయ్యడం ద్వారా మా టీవి తన స్థాయిని 
పెంచుకునే ప్రయత్నం చేసింది. చలనచిత్ర సీమకు చెందిన ప్రముఖ నటీనటులు 
ఇందులో పాత్ర పోషణ చెయ్యడం ముఖ్యంగా గిరీశం పాత్రలో సుప్రసిద్ధ 
రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఈ కార్యక్రమానికి అదనపు ఆకర్షణ 
చేకూర్చారు. అలాగే సుపరిచిత రచయిత, దర్శకుడు అయిన వంశీ రచించిన 
“మా పసలపూడి కథల్ని బుల్లితెరకు అనువందించి మా టీవిలో ప్రసారం 
చేశారు. అంటే, సాహిత్యానికి సంబంధించిన అంశాలు కూడా మా టీవి 
'ప్రసారాల్లో చోటును సంపాదించుకొన్నాయి. కొంత కాలం వార్తా ప్రసారాలను 
కూడా అందించిన మా టీవి తదనంతర కాలంలో వాటిని నిలిపివేసింది. 


తెలుగునాట దృశ్య మాధ్యమం 75 
వివిధమైన అభిరుచులు కలిగిన ప్రేక్షకులని, వారి వారి అభిరుచులకి తగినట్టుగా 
కార్యక్రమాలను ఉన్నత ప్రమాణాలలో నిర్మించి వారికి మరింత చేరువ 
కావాలనేదే మా టీవి లక్ష్యంగా చెబుతుంది. మా టీవి ప్రధాన ఛానల్‌కు 
అనుబంధంగా 2008 వ సంవత్సరంలో మా మ్యూజిక్‌ ఛానల్‌ ప్రారంభించింది. 
చలనచిత్రాలలోని పాటల సన్నివేశాలను నిరంతరాయంగా ప్రసారంచేసే ఛానల్‌ 
ఇది. 2011 వ సంవత్సరంలో మా మూవీస్‌ అనే మరొక ఛానల్‌ను 
అనుబంధంగా ప్రారంభించింది. చలనచిత్రాల ప్రసారానికి మాత్రమే 
ఉద్దేశించబడిన ఛానల్‌ ఇది. 2012 వ సంవత్సరంలో మా గోల్డ్‌ అనే వేరొక 
ఛానల్‌ను మా టీవి ప్రారంభించింది. యువతరాన్ని ముఖ్యంగా నగర 
ప్రాంతాలలో ఉండే ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని వారి అభిరుచులకు 
అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి ప్రసాంం౦ చెయ్యడం, ఈ ఛానల్‌ 
లక్ష్యంగా మనకు తెలుస్తుంది. 2011 వ సంవత్సరంలోనే పిల్లలకోసం 
(ప్రత్యేకంగా మా జూనియర్స్‌ అనే ఛానల్‌ను ప్రారంభించింది. పిల్లలకు 
సంబంధించిన వినోద కార్యక్రమాలు ఎక్కువగా ప్రసారమయ్యేవి. ముఖ్యంగా 
కార్టూన్‌ ధారావాహికలు ప్రసారమవుతుందేవి. అయితే ఈ ఛానల్‌ అంతగా 
ప్రజాదరణకు నోచుకున్నట్లు తోచదు. బహుశా ఈ కారణంగానే కావచ్చు, 
మా జూనియర్స్‌ ప్రసారాలను 2012 వ సంవత్సరం జనవరి 25 న ఆ 
ఛానల్‌ నిలిపివేసింది. ప్రస్తుతం నాలుగు ఛానళ్ళను ప్రసారం చేస్తూ మా టీవి 
తన అస్థిత్వాన్ని ప్రముఖంగా నిలుపుకుంటోంది. 
విస్సా టీవి 

2008 వ సంవత్సరంలో జూన్‌ 28 వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి 
నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా ఈ విస్సా ఛానల్‌ 
ప్రారంభమైంది. రాజ్‌నెట్‌వర్క్‌ అనే సంస్థ ప్రారంభించిన ఈ ఛానల్‌ తమ 
తల్లి విస్సాలక్ష్మి పేరుమీదుగా విస్సా ఛానల్‌గా రూపొందించారు. వినోద 
కార్యక్రమాలు, చలనచిత్ర. ప్రసారాలు ప్రధానంగా సాగేవి. అయితే శాస్త్రీయ 
సంగీతానికి ఒక వేదిక కల్పించి, పాడాలని వుంద్కి పాడుతా తీయగా వంటి 


76 ప్రైవేటు ఛానళ్ళు 
సినీగీతాల కార్యక్రమాలకు సమాంతరంగా శాస్త్రీయ సంగీతంతో చిన్నారులతో 
రూపొందించిన రియాల్టీషోను కొంతకాలం పాటు విస్సా ఛానల్‌ 
ధారావాహికంగా ప్రసారం చేసింది. ఇటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి 
ఛానల్‌గా విస్సా ఛానల్‌ తన పేరును నమోదు చేసుకుంది. రాజ్‌టీవి, 
రాజ్‌న్యూస్‌, రాజ్‌మ్యూజిక్‌ మొదలైన ఛానళ్ళు ఈ విస్సాటీవికి అనుబంధ 
ఛానళ్ళే. చాలాకాలంగా ప్రసార సేవలు అందిస్తున్నా విస్సా టీవికి లభించిన 
ప్రజాదరణ అంతమాత్రంగానే కనిపిస్తుంది. 


టీ.వి 9 


2004 వ సంవత్సరంలో జనవరి నెలలో ప్రారంభమైన న్యూస్‌ ఛానల్‌ 
టీవి 9 కేవలం వార్తా ప్రసారాలకు అనుబంధ కార్యక్రమాలకు మాత్రమే 
ఉద్దేశించబడిన ఛానల్‌. ఈ ఛానల్‌ ప్రారంభం నుంచే చాలా సందడి చేసింది. 
అంతకుముందు దూరదర్శన్‌ ఉపగ్రహ ఛానల్‌కు డి.డి8ి అనే పేరుండేది. 
తరువాత కొన్నాళ్ళకు అది దూరదర్శన్‌ సప్తగిరిగా పేరు మార్చుకొంది. ఇలా 
ఒక నంబరుతో టీవి ఛానల్‌కు పేరు ఏర్పడటం ప్రేక్షకులలో అమితాసక్తిని 
కలిగించింది. ఈ విధంగా ప్రారంభమే ఒక సంచలనమైంది. వార్తా ప్రసారాలు, 
సమీక్షలు, చర్చా కార్యక్రమాలు ప్రధానంగా ఉండేవి. వినోదానికి ఈ ఛానల్‌ 
పెద్దగా చోటివ్వలేదు. ప్రధానంగా న్యూస్‌ ఛానల్‌ కదా! స్వల్ప విరామంలోనే 
వార్తలు మళ్ళీ మళ్ళీ ప్రసారం కావడం ఆనాటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని 
కలిగించాయి. 'మెరుగైన సమాజం కోసం' అనే నినాదాన్ని టీవీ9 ఛానల్‌ తన 
ఉప శీర్షికగా ఎంపికచేసుకుంది. జర్నలిజానికి పెద్దపీటవేసి సమాజాభివృద్ధికి 
పాటుపడాలనేది టీవీ9 ఛానల్‌ స్థాపనలోని లక్ష్యం. దీనికి అనుగుణంగానే 
కొంతమంది జర్నలిస్టులు ఒకటిగా ఏర్పడి ప్రారంభించిన ఛానల్‌ ఇది. 
అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (ప్రైవేటు లిమిటెడ్‌ (4301) అనే పేరుతో 
కంపెనీని స్థాపించి దాని ద్వారా ఈ ఛానల్‌ ఏర్పాటుచేశారు. ఈ ఛానల్‌ 24 
గంటలు ప్రసారం చేస్తుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా 
విలేకర్లను ఏర్పాటుచేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లోని వార్తాంశాలను 


తెలుగునాట దృశ్య మాధ్యమం శారా 
ఎప్పటికప్పుడు చిత్రీకరించి వెంటనే ప్రసారం చేయడం ద్వారా టీవీ9 ఒక 
కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ కారణంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు 
కూడా తమ ప్రాంత వార్తలను చూడగానే దీనిపట్ల బాగా ఆకర్షితులయ్యేవారు. 
టీవీ9 అమిత ప్రజాదరణకు ఇదొక కారణం. ఇక ఆయా రాజకీయ 
సంఘటనలపై చర్చలు చాలా వాడిగా వేడిగా కొనసాగించడం రెండవ ప్రధాన 
కారణం. చర్చల్లో పాల్గొనే వారు తమ భావోద్వేగాలను చాలా స్వేచ్చగా ప్రకటించే 
అవకాశాలను కల్పించడంతో ఆయా చర్చలు ప్రేక్షకులకు మరింత ఆసక్తిని 
కలిగించేవి. కార్యక్రమానికి మధ్య విరామంలో ఏదో ఒక సామాజిక నినాదాన్ని 
ప్రసారం చేస్తోంది. వార్తలు, వార్తా కథనాలతోపాటు ఆరోగ్య కార్యక్రమాలను, 
స్రీల కార్యక్రమాలను కూడా టీవీ9 ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా స్త్రీలకు 
సంబంధించి ఎన్నో అంశాలతోపాటు వారి స్వయంప్రతిపత్తికి అనువైన 
అంశాలను చేర్చి నవీన పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రసారంచేసేది. దీనివల్ల 
మహిళా ప్రేక్షకులకు ఈ ఛానల్‌పట్ల ఆదరణ పెరిగింది. చర్చా కార్యక్రమాలలో 
స్టూడియోలో ఉన్న ప్రముఖులతోపాటు ఇతర ప్రముఖుల్ని వారి ఇళ్ళవద్ద నుండి 
లేదా కార్యాలయాల నుండి ఫోను ద్వారానో, కెమెరా ద్వారానో భాగస్వాములను 
చేయడం వలన కూడా కొంత అదనపు ఆసక్తిని జోడించేది. అయితే టీవి9 
ప్రసారం చేసిన కథనాలు కొన్ని వివాదస్పదమయ్యాయి. కథనాలకు తరువాత 
జరిగిన పరిణామాలవల్ల ఆయా కార్యక్రమాలకు మరింత ప్రచారం లభించేది. 
అనంతర కాలంలో టీవీ1 పేరుతో ఒక అనుబంధ ఛానల్‌ను కూడా 
ప్రారంభించింది. ఈ ఛానల్‌ ద్వారా వినోద విజ్ఞాన కార్యక్రమాలు రెండింటినీ 
ప్రసారం చేస్తోంది. టీవీ9 తన ప్రసార సేవలను కన్నడ, గుజరాతీ, మరాఠీ, 
బెంగాలీ, తమిళ భాషల్లోకి కూడా విస్తృతపరచింది. స్వేచ్చగా భావవ్యక్తీకరణకు 
పెద్దపీట వేసిన టీవీ9 సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ప్రధాన 
భాగస్వామి అయ్యింది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ఆయా 
ప్రాంతాలకు వెళ్ళి అక్కడి పరిన్ఫితులను ప్రభుత్వ యంత్రాంగానికి 
తెలియపరచడం, ఇక్కట్లు పడుతున్న ప్రజానీకానికి తమ కష్టనష్టాలు అధికార 
యంత్రాంగానికి తెలియచేసుకునేలా ఒక కమ్యూనికేషన్‌ 'వ్యవన్థను 


78 ప్రైవేటు ఛానళ్ళు 
ఏర్పాటుచెయ్యడం, ఆ వైపరిత్య పరిస్థితుల నుండి ప్రజానీకం స్థిమితపడేవరకు 
ఆ స్థితిగతుల గురించి వివాదస్పదమైన వ్యాఖ్యలేమీ చేయకుండా చూడటం 
అంతకు మించి నిత్యజీవనం అస్తవ్యస్థమై పోయిన పరిస్థితి ఉంటే ఆ 
కుటుంబాలవారికి అవసరమైన తక్షణ సహాయాన్ని అందించడానికి ముందుకి 
రావడం వంటి ప్రయత్నాలు కూడా టీవీ9 ముమ్మరంగా చేస్తోంది. మొత్తంమీద 
తన అస్థిత్వాన్ని అతి త్వరితగతిన పేక్షకులలో ముద్రించుకున్న ఛానల్‌గా 
టీవీ9 నిలుస్తుంది. 


జీ తెలుగు 


ఉత్తరభారతానికి చెందిన వ్యాపారసంస్థ దక్షిణభారతానికి వచ్చి 
తెలుగులో తమ ప్రసారాలు ప్రారంభించడమనేది జీ తెలుగుతోనే ప్రారంభమైంది. 
ఎస్సెల్‌ గ్రూప్‌ అనే బహుళ వ్యాపారాల సంస్థ జీ నెట్‌వర్క్‌ అనే అనుబంధ 
సంస్థను ఏర్పాటుచేసి భారతదేశంలో మొదటిసారిగా ప్రైవేటు అజమాయిషీతో 
టీవి ప్రసారాలు ప్రారంభించింది. 1992 వ సంవత్సరంలోనే జీ టీవి మొదటి 
ప్రైవేటు టీవి సంస్థగా తమ ప్రసారాలను మన దేశంలో ప్రారంభించింది. 
ఉత్తర భారతంలోనూ, తరువాత తూర్పు, పశ్చిమ భారతాల్లోనూ 
వేళ్ళూనుకున్నాక, దక్షిణాదిన కూడా ప్రసారాలు ప్రాంతీయ భాషల్లో చేయాలని 
సంకల్పంచేసింది. అందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్‌లో హైద్రాబాద్‌లో 2004 
వ సంవత్సరంలోనే తెలుగు ప్రసారాలు ప్రారంభించింది. అయితే మొదట్లో 
ఈ ప్రసారాలు ఆల్ఫాటీవి తెలుగు అనే ఛానల్‌ శీర్షికతో ప్రసారమయ్యాయి. 
వినోద ప్రధానంగానే మొదలైన ఛానల్‌ ఇది. అమెరికన్‌ చిత్రాలను తెలుగులోకి 
అనువదించి ప్రసారం చెయ్యడం కొంత ప్రధానంగా ఉండేది. తరువాతి 
కాలంలో ఆల్ఫ్బాటీవి జీ టీవిగా మారింది. 


2005 వ సంవత్సరం మే 18 వ తేదిన జీ తెలుగు అనే ఛానల్‌గా 
ఆవిష్కృతమైంది. మొదటి రోజుల్లో తెలుగులోకి అనువదించిన ఇతర భాషా 
చిత్రాలను ప్రసారంచేసేవారు. కొన్ని దశాబ్దాల క్రితం, హిందీలో అనూహ్యమైన 


తెలుగునాట దృశ్య మాధ్యమం . 79 
విజయాన్ని మూటగట్టుకున్న చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రసారం 
చేశారు. అయినా ఈ ఛానల్‌కు తగిన ప్రజాదరణ లభించలేదు. కొంతవరకు 
నష్టాలబాటలోనే నడిచింది. యాజమాన్యం ఎలాగైనా ఛానల్‌కు కొత్తరూపు 
తేవాలనే నిశ్చయంతో ఎన్నో కొత్త కార్యక్రమాలకు రూపుదిద్దారు. 'సరిగమపి 
అనే శీర్షికతో సినిమాపాటల రియాల్టీషో ఇంకా కొన్ని ధారావాహికలు, వంటల 
కార్యక్రమాలు వంటివాటిని ప్రసారం చేసి, జీ టివి గాడిన పడింది. వంటల 
కార్యక్రమానికి కొంత ప్రాచుర్యాన్ని కలిగించింది జీ టివి అని చెప్పవచ్చు. 
అలాగే శ్రీకరం శుభకరం అనే జ్యోతిష్య కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇతర 
ఛానెళ్ళు కూడా ఆ మార్గంలో ప్రయాణించేలా చేసింది జీ తెలుగు టివి. 
కాస్తమెరుగైన (క్రేక్షకాదరణ పొందిన ఈ ఛానల్‌ తరువాత మరిన్ని 
ధారావాహికలను ముమ్మరంగా ప్రసారం చెయ్యడం, పిల్లలకోసం ప్రత్యేక 
కార్యక్రమాలను కేటాయించడం ద్వారా ప్రేక్షకులకు చేరువ కాగలిగింది. 
ప్రేక్షకాదరణ సమూపార్దనలో జీ తెలుగు టివీ గట్టి పోరాటాన్నే చేసింది. 
ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. మొత్తం జీ నెట్‌వర్క్‌ అంతాకలిసి 
27 టీవి ఛానల్స్‌ నిర్వహించడం కారణంగా 120 దేశాల్లో ఐదువందల 
మిలియన్ల ప్రేక్షకులను సంపాదించుకోగలిగింది. జీ 24 గంటలు కూడా 
అనుబంధంగా ఏర్పడి, వార్తా ప్రసారాల ఛానల్‌గా కొనసాగుతోంది. 


యన్‌ టీవి 


2007 వ సంవత్సరం ఆగస్టు ౩౦వ తేదిన తెలుగులో ఏర్పడిన మరొక 
న్యూస్‌ ఛానల్‌ యన్‌ టీవీ (0/7. రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే 
సంస్థ నిర్వహణలో ఈ టీవీ ఛానల్‌ ఏర్పడింది. ప్రధానంగా ఇది కూడా 
న్యూస్‌ ఛానల్‌ కావడంతో వార్తా ప్రసారాలు, వార్తాకథనాలు, సమీక్షలు, 
రాజకీయ, సామాజిక నంవటనలపై చర్చా కార్యక్రమాలు వంటి 
కార్యక్రమాలను యన్‌.టీవి ప్రసారం చేసింది. అయితే ఒకేసారి 12 ౧5౫6౮6 
వాన్‌లు కలిగిన తొలి టీవి ఛానల్‌గా రికార్డుల కెక్కింది. ఇంత విస్తృత సంఖ్యలో 
౦5౫6 వాన్‌లు కలిగి ఉన్న కారణంగా రాష్ట్రంలోని ఏమూలకైనా త్వరగా 


80 “ప్రైవేటు ఛానళ్ళు 
చేరిపోయి, అన్ని ప్రాంతాల నుండి ఒకేసారి వార్తలను అందించగలిగిన 
సామర్థ్యం, యన్‌ టీవికి చేకూరింది. దేశంలోనే ఇన్ని 5/6 వాన్‌లు ఒకేసారి 
సమకూర్చుకున్న ఛానల్‌ అప్పట్లో మరొకటి లేదు. వార్తలోని సారాంశాన్ని 
బట్టి దానికి ప్రాధాన్యమివ్వాలని, నాణ్యమైన దృశ్యాన్ని అందివ్వాలని రాష్ట్రంలోని 
ఏ మారుమూల ప్రాంతం నుండైనా వెనువెంటనే వార్తను అందివ్వాలని, 
ఇటువంటి లక్ష్యాలతో యన్‌ టీవి తన ప్రసారాలను ప్రారంభించింది. యన్‌ 
టీవికి అనుబంధంగా రచనా టెలివిజన్‌ (ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ మరో రెండు 
ఛానళ్ళను కూడా ప్రారంభించింది. ఒకటి భక్తి టీవి, మరొకటి 'వనిత టీవి. 
భక్తి టీవి అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం ఏర్పరచిన ఛానల్‌. దక్షిణ 
భారతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం ఒక ఛానల్‌ ఏర్పడటం, భక్తి టీవితోనే 
ప్రారంభం. ఇది మంచి ప్రజాదరణను కైవశం చేసుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక 
ప్రవచనాలు, దర్శనీయమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలపై నిర్మించిన 
డాక్యుమెంటరీలు, పౌరాణిక గాథలతో కూర్చిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక 
విశేషాల సమాచారం, భక్తి సంగీతం, భక్తిరస చలనచిత్రాలు వంటి అంశాలతో 
ఈ ఛానల్‌ తన కార్యక్రమ సరళిని రూపొందించింది. ఆలయాలలో, 
ఆశ్రమాలలో జరిగే ఉత్సవ విశేషాలను ప్రత్యేక్ష ప్రసారాల ద్వారా అందిస్తూ, 
అటువంటి ప్రేక్షకులకు భక్తి టీవి చేరువైంది. ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక 
మహా సదస్సులను నిర్వహించి, హిందూ ధర్మానికి చెందిన సాధు పుంగవులను, 
స్వామివార్లను, ఆధ్యాత్మికవేత్తలను ఒకే వేదికపైకి ఆహ్వానించి, అనేకమైన 
ఆధ్యాత్మిక వివాదలపైనా వారి వారి మనోభావాలను స్వేచ్చగా వ్యక్తంచేసేలా 
ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. అత్యంత ప్రయోజనకరంగా ఈ సదస్సులు 
జరిగాయి. అలాగే రచన టెలివిజన్‌ సంస్థ ఏర్పాటుచేసిన మరొక ఛానల్‌ 
వనిత టీవి. కేవలం మహిళా కార్యక్రమాల కోసం ఇలా ఛానల్‌ను 
ఏర్పాటుచెయ్యడం భారతదేశంలోనే ప్రప్రధమ ప్రయత్నం. ఈవిధంగా రచన 
టెలివిజన్‌ సంస్థ మూడు ప్రత్యేకతలను తన పేరిట నమోదు చేసుకుంది. 
వనిత టీవి ప్రేక్షకులు తొలి రోజుల్లో ఈ కార్యక్రమంపట్ల చాలా బాగా 
ఆకర్షితులయ్యారు. ఈ ఛానల్‌లో పనిచేసే బృందంలో ఎక్కువమంది మహిళలే 


తెలుగునాట దృశ్య్యమాధ్యమం 81 
కావడం మరో ప్రత్యేకత. స్రీలకు సంబంధించిన కార్యక్రమాలను చక్కగా 
ఏర్చికూర్చి ప్రసారం చేసేవారు. స్త్రీలకు ఉండే అవకాశాలు, స్త్రీల సమస్యలు, 
స్రీ సాధికారతకు సహకరించే అంశాలు, స్రీలకు అవసరమయ్యే న్యాయ 
సలహాలు, ముఖ్యంగా గృహహింస, వరకట్నం, అత్యాచారాలు వంటివి 
జరిగినప్పుడు చట్టం, న్యాయం ఎలా తోడ్ప్చడతాయో వివరించే సమాచారం. 
స్వయం శక్తితో తమకాళ్ళపై తాము నిలబడి జీవితాన్ని సమర్ధవంతంగా 
నడుపుతున్న మహిళల విజయగాథలు, జాతికి స్ఫూర్తినిచ్చిన మహిళల 
డాక్యుమెంటరీ చిత్రాలు, న్రీల ఆరోగ్య విషయాలు, అలంకరణలు, 
వంటావార్పులు ఇలా ఎన్నెన్నో అంశాలను ప్రత్యేకంగా ఎంపికచేసి కార్యక్రమాలు 
నిర్మించి ప్రసారం చేసేవారు. ఇవన్నీ చాలాబాగా ప్రేక్షుకులను ఆకట్టుకున్నాయి. 
స్త్రీలపట్ల గౌరవాన్ని అభిమానాన్ని కృతజ్ఞతను చాటుకునే ఉద్దేశంతో ఏర్పాటైన 
ఈ ఛానల్‌, ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చుకుంది. స్త్రీల సమస్యలను, జీవిత 
సంఘర్షణను, స్త్రీల దృష్టికోణం నుంచే దర్శించి వాటిని యథాతధంగా 
ప్రతిబింబించాలని భావించిన వనిత టీవీ, మహిళల పోరాట స్వరాన్ని కూడా 
చాలా ప్రతిభావంతంగానే వినిపించింది. ఇలా మూడు ఛానల్స్‌ను నిర్వహిస్తూ 
రచన టెలివిజన్‌ సంస్థ యన్‌ టీవీ, అనుబంధ టీవిలను ఫలవంతంగానే 
ముందుకు నడిపిస్తోంది. 


టీవి ర్‌ 


శ్రేయా బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా 2007 వ సంవత్సరంలో 
అక్టోబర్‌ 2వ తేది గాంధీ జయంతినాడు టీవీ5 అనే మరో ఛానల్‌ 
ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి డా॥వై.యస్‌. రాజశేఖర రెడ్డిగారి 
చేతులమీదుగా ఈ న్యూస్‌ ఛానల్‌ ప్రారంభమైంది. వార్తలకోసం నమ్మకమైన 
పేరు టీవీ5 అనే నినాదం, ఈ ఛానల్‌కు ఊపిరి. ఇరవైనాలుగు గంటల 
ప్రసారాలు సాగించే ఈ న్యూన్‌ ఛానల్‌ గంటగంటకు వార్తలను 
ప్రసారంచెయ్యడంతోపాటు ఎన్నోరకాల వార్తాకథనాలను, చర్చలను, సమీక్షలను 
కూడా ప్రసారం చేస్తోంది. ఎనిమిది ఒ.బి వాన్‌లు కలిగి ఉన్నా ఈ ఛానల్‌ 


82 ప్రైవేటు ఛానళ్ళు 
తర్వతగతిన వార్తలు అందించే కృషిచేస్తోంది. కొన్ని సంచలనాలను కూడా 
ఈ ఛానల్‌ తన పేరిట నమోదుచేసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర 
రెడ్డిగారి మరణంపట్ల చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. జిల్లా పోలీసు 
యంత్రాంగం సహకారంతో ఈ టీవి ఛానల్‌ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠాను 
పట్టుకోవడానికి చిత్తూరు జిల్లాలో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. బిజినెస్‌ 
షోలను కూడా ఈ టీవి ఛానల్‌ తన రోజువారీ ప్రసార సరళిలో చేర్చింది. 


హెచ్‌.యం.టీవి 


హైద్రాబాద్‌ మీడియా హౌస్‌ లిమిటెడ్‌ అనే వ్యాపార సంస్థ 2009 వ 
సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదిన హెచ్‌.యం.టీవి అనే ఛానల్‌ను 
ప్రారంభించింది. వేగం, తేజం అనే లక్షణాలను, తన ఉపశీర్షికగా ఈ టీవీ 
ఏర్పరచుకుంది. తెలుగు, ఉరూ, ఇంగ్లిషు భాషల్లో ప్రసారాలు చేస్తున్నా, 
ప్రధానంగా ఇది తెలుగు వార్తా ప్రసారాల న్యూస్‌ ఛానల్‌. వార్తలు, వార్తా 
కథనాలు, విశ్లేషణలు, చర్చలు వంటి కార్యక్రమాలతో 24 గంటల ప్రసారాలు 
నిర్వహిస్తోంది. హెచ్‌.యం.టీవి ఇంగ్లిషులో, ఉర్జూలోను కూడా వార్తలను 
ప్రసారం చేస్తూ న్యూస్‌ ఛానల్స్‌ మధ్య తన ప్రత్యేకతను చాటుకుంది. సమకాలీన 
సంఘటన ఆధారంగా హెచ్‌.యం. టీవి నిర్వహించే దశ దిశ అనే కార్యక్రమం 
ఈ ఛానల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఈ చర్చలన్నీ ఆయా 
సంఘటనల పట్ల, నిర్ణయాలపట్ల, ప్రేక్షకులకు ఒక మంచి అవగాహన 
కలిగించడంలో తోడ్పడ్డాయి. వ్యక్తులు ప్రముఖులైనా, వారి వ్యక్తి గత 
విషయాలకు సంబంధించిన పరిచయ కార్యక్రమాలను ప్రసారం చెయ్యరాదని 
నియమం పెట్టుకున్నది ఈ ఛానల్‌. ఇదొక గమనార్దమైన నిర్ణయం. గిరిజనుల 
జీవన స్థితిగతులపైనా, వారికి అందివచ్చే అవకాశాలపైనా, అవస్థల పైనా 
ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి కార్యక్రమాలను నిర్మించి, ప్రసారం చెయ్యడం 
ఈ ఛానల్‌ ప్రత్యేకతలలో మరొకటి. నేరపూరిత సంఘటనల ఆధారంగా 
కథనాలను ప్రసారం చెయ్యరాదని ఛానల్‌ తనకు తానుగా ఏర్పరచుకున్న 
నియమం. అలాగే అత్యాచారాలవంటి వార్తాంశాలను చెప్పవలసి వచ్చినప్పుడు 


తెలుగునాట దృశ్య మాధ్యమం 83 
అశ్లీలమైన, అసభ్యకరమైన క్లిప్స్‌ను ప్రదర్శించరాదని నిర్ణయించుకొంది. 
జీవితంతో పోరాడి గెలిచే యువతుల కథనాలను, ఆడపిల్లల సంరక్షణకు 
సంబంధించిన కథనాలకు ప్రాధాన్యతనిస్తోంది. సాహిత్యానికి సంబంధించి, 
తెలుగుకథ ప్రారంభమై నూరు సంవత్సరాలు గడచిన సందర్భంలో “వందేళ్ళ 
కథకు వందనాలు” అనే ధారావాహికాన్ని ప్రసారం చేస్తోంది. తొలినాళ్ళ 
కథనుంచి, వర్తమానం వరకు వచ్చిన మంచి కథలను ఎంచుకొని, వాటిని 
పరిచయంచేస్తూ, విశ్లేషిస్తూ సాగే కార్యక్రమం ఇది. ఆయా కథల రచయితలు 
సజీవులై ఉన్నట్లైతే, వారిని కూడా ఈ కార్యక్రమంలో పరిచయం చెయ్యడం 
జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సాకల్యంగా పరిశీలించినట్లెతే కాలక్రమంలో 
తెలుగు కథ వికాసం, వైవిధ్యం, రచనాధోరణి వంటి అంశాలను అంచనా 
వెయ్యడానికి ఒక అవకాశం కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత, నటులు, అయిన 
గొల్లపూడి మారుతీరావు సూత్రధారిగా వ్యవహరించడం ఈ ధారావాహికానికి 
ఒక అదనపు ఆకర్షణ. 


సాక్షి టీవి 


2009 వ సంవత్సరం మార్చి 1వ తేదీన ఇందిరా టెలివిజన్‌ అనే 
సంస్థ ఈ సాక్షి టీవి ఛానల్‌ను ప్రారంభించింది. ఇది కూడా 24 గంటల 
ప్రసారాలందించే న్యూస్‌ ఛానల్‌. పత్రికా వ్యవస్థకు అనుబంధంగా వచ్చిన 
మరో ఛానల్‌ సాక్షి టీవి. వార్తలను, సమకాలీన సంఘటనల కథనాలను 
తొలిసారిగా హైడిఫినిషన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు టీవి ప్రపంచానికి 
అందించిన మొదటి ఛానల్‌ సాక్షి టీవి. డి.యస్‌.యన్‌. జి వ్యాన్‌లు కూడా 
హైడిఫినిషన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో చేసినవి కావడం గమనార్హం. ఈ 
డి.యస్‌.యన్‌.జి వాన్‌లను కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలో 
కూడా చాలా విస్తృతంగా వినియోగిస్తున్న అత్యాధునిక ఛానల్‌ సాక్షి టీవి. 
నర్చైాడియో సౌకర్యాలు కూడా అత్యంత అధునాతన సౌకర్యాలతో 
ఏర్పాటుచేసుకోవడం ఈ ఛానల్‌ తన ప్రత్యేకతగా ప్రకటించింది. అత్యధిక 
నాణ్యత కలిగిన వార్తా చిత్రాల ప్రసారాన్ని (ప్రేక్షకులకు అందించడానికి సాక్షి 


84 ప్రైవేటు ఛానళ్ళు 
టీవి సంకల్పించుకుంది. దీనికోసం, ఈ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ మారుమూల 
ప్రాంతాల నుండి కూడా హైడిఫినిషన్‌ దృశ్యాలను తెప్పించుకోవడానికి వీలుగా, 
ఫైబర్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తోంది. ప్రస్తుతానికి హైడిఫినిషన్‌ పరికరాలను 
సమకూర్చుకుని, ప్రామాణికమైన డిఫినిషన్‌లోనే ప్రసారాలు సాగిస్తోంది. 
ఇంటిటా రీసీవర్సు, డి.టి. హెచ్‌ వేదికలు, హెచ్‌.డి ప్రసారాలను అందించే 
_ స్థాయికి వస్తే ప్రసారాలను కూడా హైడిఫినిషన్‌లో అందించడానికి సిద్ధంగా 
ఉన్నట్లు సాక్షి టీవి చెబుతోంది. నాణ్యమైన ప్రసారాలను, ప్రేక్షకులకు అందించే 
లక్ష్యంతోనే స్టూడియో సెట్లను, ఇతర డిజైన్లను విదేశీ సంస్థల నుండి 
ఏర్పరచుకున్నట్లుగా సాక్షి టీవి ప్రకటిస్తోంది. మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానంలో 
తానే ముందున్నట్లు ఈ ఛానల్‌ విస్పష్టం చేస్తోంది. 


ఏ.బి.యన్‌ ఆంధ్రజ్యోతి 


ఆర్మొడా బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌ (48౫) అనే సంస్థ 2009 వ 
సంవత్సరం అక్టోబర్‌ 15వ తేదిన ప్రారంభించిన కొత్త ఛానల్‌ ఎ.బి.యన్‌ 
ఆంధ్రజ్యోతి. తెలుగు ప్రజానీకానికి బాగా పరిచయమైన దినపత్రిక ఆంధ్రజ్యోతికి 
అనుబంధంగా వచ్చిన న్యూస్‌ ఛానల్‌ ఇది. 24 గంటల ప్రసారాలతోనే ఈ 
ఛానల్‌ ప్రారంభమైంది. వార్తలు, వార్తాకథనాలు, సమీక్షలు, చర్చలు ప్రధానంగా 
సాగే ఛానల్‌ ఇది. అయితే ఇతర సామాజిక ప్రయోజనం కలిగిన 
కార్యక్రమాలను కూడా ఈ ఛానల్‌ ప్రసారంచేస్తోంది. సంచలనమైన వార్తా 
కథనాలను కూడా ప్రసారంచేసి, తననుతాను ప్రేక్షకులకు చేరువచేసుకుంది. 
ఈ ఛానల్‌ ప్రముఖులైన వారితో పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి 
అంతరంగాలను ఆవిష్కరించే కార్యక్రమాలు కూడా ఈ టీవికి ప్రత్యేకమైన 
గుర్తింపును తెచ్చాయి. 


రాజ్‌ న్యూస్‌ 

రాజ్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ అనే వ్యాపారసంస్థ 1994 వ సంవత్సరం 
నుండే టెలివిజన్‌ ప్రపంచంలో ఉంది. ఈ సంస్థ టి. ఆర్‌.యస్‌తో కలిసి 2010 
వ సంవత్సరంలో ప్రారంభించిన ఛానల్‌ రాజ్‌ న్యూస్‌. రాజ్‌టీవికి తెలంగాణా 


తెలుగునాట దృశ్య మాధ్యమం 85 
గుండెచప్పుడు అనే ఉప శీర్షిక ఉంది. తెలంగాణ ప్రాంతపు వార్తల్హి, వార్తా 
విశేషాల్ని తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రేక్షకులకు అందించాలనే 
ధ్యేయంతోనే ఈ రాజ్‌న్యూస్‌ టీవి ఛానల్‌ ఏర్పడింది. తెలంగాణా ప్రాంతపు 
వార్తలకు అగ్రపీఠం వేసింది. ప్రధానంగా తెలుగు ప్రసారాల ఛానల్‌ అయినా, 
రాత్రి సమయాల్లో ఉర్జూ వార్తలను కూడా ప్రసారం చేస్తోంది. 2011 
సంవత్సరం ఏప్రిల్‌ నెలలో టి.ఆర్‌.యస్‌, టీ న్యూస్‌ అనే స్వంత టీవీ ఛానల్‌ 
ప్రారంభించుకున్నాకా, రాజ్‌ నెటవర్క్‌ సంస్థ మాత్రమే ఈ రాజ్‌ న్యూస్‌ టీవిని 
నిర్వహిస్తోంది. ఈ సంస్థ నిర్వహణలో మొత్తం ఐదు ఛానల్స్‌ ఉన్నాయి. రాజ్‌ 
టీవి, రాజ్‌ డిజిటల్‌ప్లస్‌, రాజ్‌ న్యూస్‌, రాజ్‌ మ్యూజిక్‌, విస్సా వంటి ఐదు 
ఛానళ్ళు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి. కుటుంబమంతటికీ కావలనిన 
కార్యక్రమాలను మేమందిస్తామనే రాజ్‌నెట్‌వర్క్‌ ఆశయానికి అనగుణంగా 
రాజ్‌న్యూస్‌ టీవి తన ప్రసారాలను కొనసాగిస్తోంది. 


ఇలా మనం గమనిస్తూపోతే ఆంధ్రదేశంలో ఇంకా ఎన్నో టీవీ ఛానళ్ళు 
వినోద విజ్ఞానాలకోసం, వార్తా ప్రసారలకోసం, చలనచిత్ర ప్రసారాలకోసం, 
అనేక రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రూపదిద్దుకున్నాయి. 
దృశ్యమాధ్యమంలోని ఈ టీవిఛానళ్ళను కొన్ని విభాగాలుగా విభజనచేసుకుని 
వాటి ఉనికిని గమనిద్దాం. అప్పుడు మొత్తంగా ఎన్ని రకాల చానళ్ళు తెలుగునాట 
అందుబాటులో ఉన్నాయో మనకి ఒక అంచనా ఏర్పడుతుంది. 


ఆ వివరాలను విభాగాలుగా పరిశీలిద్దాం. 
దూరదర్శన్‌, సప్తగిరి 
కామెడీ ఛానల్‌: జెమిని కామెడీ 


పిల్లల ఛానల్స్‌: కార్టూన్‌ నెట్‌వర్క్‌ (తెలుగులో కార్టూన్‌ ఛానల్‌), ఖుషీ టీవి 
(సన్‌ నెట్‌వర్క్‌ నిర్వహించే తెలుగు కార్టూన్‌ ఛానల్‌), డిస్నీ ఎక్స్‌.డి (తెలుగు 
కార్టూన్‌ ఛానల్‌), మా జూనియర్స్‌ (ప్రస్తుతం అందుబాటులో లేనట్లు 


86 (ప్రైవేటు ఛానళ్ళు 


తెలుస్తోంది), హంగామా టీవి (తెలుగు కార్టూన్‌ ఛానల్‌), నికెలోడియన్‌ (ప్రసార 
సమయంలో తెలుగు భాష జోడింపబడుతుంది). 


ఆధ్యాత్మిక ఛానళ్ళు: భక్తి టీవి (హైందవ భక్తి ధర్మాన్ని ప్రోత్సహించే ఛానల్‌), 

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ఛానల్‌), 

వెలుగు టీవి (క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్‌), శుభవార్త (క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్‌), 

రక్షణ (క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్‌), ఆరాధన టీవి (క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్‌), 
బైబిల్‌ టీవి (క్రైస్తవ ఆధ్యాత్మిక ఛానల్‌. 


సాధారణ వినోద కార్యక్రమాల ఛానళ్ళు: జెమిని టీవి (సన్‌ నెట్‌వర్క్‌ 
నిర్వహించే ఛానల్‌, మా టీవి (సాధారణ వినోద ఛానల్‌, ఎ.టీవి (అవకాశాలు, 
యువతకోసం ప్రసారం చేసే ఛానల్‌) విదేశీ సంస్థల నిర్వహణ, ఈ టీవి 
(రామోజీ సంస్థలు నిర్వహించే ఛానల్‌), లోకల్‌టీవి (సినీ ప్రముఖుడు అశ్వనీదత్‌ 
నిర్వహించే ఛానల్‌), సితార టీవి (ఆసియా నెట్‌వర్క్‌ నిర్వహించే ఛానల్‌), 
ఆర్‌.టీవి (ప్రస్తుతం ప్రసారాలు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది), విస్సా 
టీవి (రాజ్‌ నెటవర్క్‌ నిర్వహించే ఛానల్‌), జీ తెలుగు (జీ నెట్‌వర్క్‌ నిర్వహించే 
తెలుగు ఛానల్‌). 


మూవీ ఛానల్స్‌: జెమిని మూవీస్‌(గతంలో తేజా ఛానల్‌గా ఉండేది, సన్‌ 
నెట్‌వర్క్‌ నిర్వహణ), మా మూవీస్‌ (మా టీవి నెట్‌వర్క్‌, యూ టీవి యాక్షన్‌ 
(తెలుగులో విదేశీ చిత్రాలు - ప్రస్తుతం అందుబాటులో లేదు). 


మ్యూజిక్‌ ఛానల్స్‌: జెమిని మ్యూజిక్‌ (సన్‌ నెట్‌వర్క్‌, మా మ్యూజిక్‌ (మా 
నెట్‌వర్క్‌, రాజ్‌ మ్యూజిక్‌ (రాజ్‌ టీవినెట్‌వర్క్‌ 


న్యూస్‌ ఛానల్స్‌: ఈ టీవి-2 (రామోజీ సంస్థలు), టీవీ 9 ( అసోసియేటెడ్‌ 
బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌), యన్‌. టీవి (రచన టెలివిజన్‌ 
ప్రైవేటు లిమిటెడ్‌), ఐ. న్యూస్‌ (ప్రస్తుతం అందుబాటులో లేదు), టీవి 5 (శ్రేయా 
బ్రాద్‌కాస్టింగ్‌ ప్రై. లిమిటెడ్‌), సాక్షి టీవి (ఇందిరా టెలివిజన్‌ నెట్‌వర్క్‌), 


తెలుగునాట దృశ్య మాధ్యమం 87 
స్టూడియో యన్‌ (నార్నే సంస్థలు), టీవి 1 (ఎ.బి.సి.యల్‌), జీ 24 గంటలు 
(జీ నెట్‌వర్క్‌, మహా టీవి, ఎబియన్‌ ఆంధ్రజ్యోతి (ఎ.బి.యన్‌ సంస్థ), 
ఆర్‌.కె.న్యూస్‌, హెచ్‌.యం.టీవి (ఛానల్‌ 4 సంస్థ), జనతా న్యూస్‌, రాజ్‌ 
న్యూస్‌ (రాజ్‌ నెట్‌వర్క్‌, 


ఇతర ఛానల్స్‌: వనిత టీవి (రచన టెలివిజన్‌ ప్రై లిమిటెడ్‌), నేషనల్‌ 
జియోగ్రాఫిక్‌ ఛానల్‌ (తెలుగు ప్రసారాల విదేశీ ఛానల్‌) 


విదేశాల నుండి ప్రసారమవుతున్న తెలుగు ఛానళ్ళు: మనటీవి, స్నేహ 
టీవి (ప్రస్తుతం అందుబాటులో లేదు), సత్య టీవి. 

మూడున్నర దశాబ్దాల కాల ప్రవాహంలో దృశ్య మాధ్యమంలో 
అంచనాలకు మించిన టీవి ఛానళ్ళు ప్రవేశించాయి. కొన్ని బాగా రాణిస్తున్నాయి. 
మరికొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇంకొన్ని అదృశ్యమైనాయి. 
మొత్తంమీద లెక్కకు మిక్కిలి ఛానల్స్‌తో తెలుగునాట దృశ్యమాధ్యమం ఒక 
విరాట్‌ స్వరూపంతో వెలుగుతోంది. 





పరిసమాపనం 


1977-78 వ సంవత్సరంలోకి వెనక్కివెళ్ళి కొన్ని సంగతులు 
జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే, అలాంటి రోజులు నిజంగా వుండేవా? అని 
ఇప్పుడనిపిస్తోంది. పెద్దపెద్ద నేతలు పాల్గొనే గొప్ప గొప్ప ప్రారంభోత్సవ 
కార్యక్రమాలు, అప్పుడప్పుడు పది, పదిహేను నిముషాలు ఆలస్యమైన 
సందర్భాలుండేవి. ముఖ్య అతిథులంతా వచ్చేశారు కదా! ఏమిటీ ఆలస్యం? 
దేనికి ఆలస్యం? అని ఆరాతీస్తే తెలిసేది. టీవి కెమెరా ఇంకా రాలేదని. 
వాహన సౌకర్యం విస్తృతంగా అందుబాటులోలోని కారణంగా అప్పుడప్పుడు 
కెమెరా బృందం కాస్తంత ఆలస్యంగా చేరుకునే సన్నివేశాలుండేవి. కెమెరా 
రాగానే ముఖ్య అతిథి అప్పుదేవచ్చినంత కోలాహలంగా హడావిడిగా 
ప్రారంభోత్సవాలు జరిగిపోయేవి. ఇదంతా ఎందుకు చెప్పానంటే సభలోని 
అసలు ముఖ్య అతిథికన్నా టెలివిజన్‌ కెమెరాయే ముఖ్య. అతిథిగా భావించే 
రోజులుండేవి. సమావేశాల్లో పాల్గొనే అతిథులు, ఆ సమావేశాలను నిర్వహించే 
కార్యకర్తలు కూడా తమ కార్యక్రమ వివరాలు క్లుప్తంగానైనా సరే, ఆనాటి 
సాయంత్రం టీవిలో చూసుకోవడానికి చాలా ఇష్టపడేవారు. అలాంటి 
రోజుల్నుంచి, ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద నిర్వాహకులు తామే చిత్రీకరణ 
జరిపి, నీ.డిలను ఛానల్‌ ఆఖీసులకు పంవించే రోజులొచ్చేశాయి. 
ఉహకందనంత కాలక్రమ పరిణామం ఇది. ఫ్‌ 


తెలుగునాట దృశ్య మాధ్యమం 89 

జాతికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మహనీయుల జీవన నేపథ్యాలను 
చిత్రీకరించి, తరువాతి తరాలకు ప్రేరణ కలిగించే విధంగా ప్రసారాలు సాగించే 
మాధ్యమంలో ప్రజాదరణ కలిగిన ప్రముఖుల పెళ్ళి వీడియోలను ప్రసారంచేసే 
నస్ఫ్‌తికి వచ్చాయి. కొండాకచో (ప్రత్యక్ష ప్రసారాలు ఉంటున్నాయి. 
సారాంశమేమిటంటే ఈ మాధ్యమానికి గరిష్టంగా ఉన్న ప్రజాదరణ, కొన్ని 
అరిష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. టెలివిజన్‌ ప్రసారాలలో సంయమనం 
అత్యంత అవసరం. ప్రసారార్దత నిర్ణయించగలిగే విజ్ఞత చాలా ముఖ్యం. ఈ 
సంవత్సరం (2012) ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారతీయ 
సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునితా విలియమ్స్‌ అంతరిక్షంలో 
రౌదసీ నౌకలో ప్రయాణిస్తూ ఉంది. ఆమె తన రోదసీ నౌకలోనే భారత జాతీయ 
జెండాను ఎగురవేసి, దాని ముందు భారరపిత స్థితిలో తేలుతూ, 
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. దీనిని 
ఒక ఛానల్‌ ప్రసారంచేస్తే మరొక ఛానల్‌లో అదేదో జిల్లాలో జాతీయ పతాకాన్ని 
తల్లక్రిందులుగా ఎగురవేశారని, మరొక ఛానల్లో ఇంకేదో జిల్లాలో జెండాలో 
ఒక మూల, చిన్న చిరుగు ఉందని వార్తలు వచ్చాయి. మంచైనా, చెడైనా, 
కెమెరా కంట పదకుండా ఉండటం లేదు. అయితే దేనికి ప్రాముఖ్యతో నిస్తారో 
అనేది ప్రశ్న ఇది ్రేక్షక్షలోకం గమనిస్తుంది. తన అంచనాలను తను 
వేసుకుంటుంది. అలాగే సివిల్స్‌లో మొదటి ర్యాంకులు, ఎంసెట్‌లో మొదటి 
ర్యాంకులు వచ్చిన విద్యార్థుల మనోభావ ప్రకటనచేసే స్థానంలో, కళాశాలల్లో 
దురాగతాలు, ముఖ్యంగా విద్యార్థినులపై శ్రుతి మించిన అత్యాచార దృశ్యాలు 
ప్రసారమవుతున్నాయి. నాణేనికి రెండోవైపు చూపవలసిన అవసరం ఎప్పుడూ 
ఉంటుంది. ఏ వార్త స్థానాన్ని ఎక్కడ ఉంచాలో ఒక సంయమన నిర్ణయం 
కావాలి. ఇదంతా బెచిత్యానికి సంబంధించిన వివేచన. 


ఇక అభివృద్ధి విషయానికి వస్తే అది అనూహ్యం. విశాఖపట్నంలో 


ఉండే వ్యక్తి విదేశాలలో ఉండే వ్యక్తి, హైద్రాబాద్‌లో టెలివిజన్‌ స్టూడియోలో 
ఉండే వ్యక్తి ఏక కాలంలో బుల్లితెరమీద ప్రత్యక్షమై, ఆయా సంఘటనలపట్ల 


90 పరిసమాపనం 
తమ స్పందనలు తెలియచేస్తూ చర్చలలో పాల్గొనే సన్నివేశాలను చూస్తే మనకి 
అదొక అద్భుతంలా తోస్తుంది. ఇవాళ ఆ అద్భుతం సామాన్యమైపోయింది. 
ఇటువంటి అభివృద్ధిని ఎంతని సంస్తుతించగలం. అలాగే క్రికెట్‌ మ్యాచ్‌ల 
ప్రసారాలు చూసిన తర్వాత, చిన్న పిల్లలు కూడా క్రీడాకారులు చేసే పొరపాట్లను 
విశ్లేషించగలుగుతున్నారు. టెలివిజన్‌లోని సాంకేతిక పరిజ్ఞానం, క్రికెట్‌ ఆటలోని 
సూక్ష్మాంశాలను చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యే సులభరీతిలో ఆవిష్కరిస్తోంది. 
అత్యంత జన సమ్మర్దంగా ఉండే, ఉత్సవ సమయాల్లో అనుకోని సంఘటనలు, 
అఘాయిత్యాలు జరిగితే, వాటిని ఆయా టీవి కవరేజ్‌ల క్షిప్పింగ్‌ల ఆధారంగా 
బాధ్యులైన వారిని గుర్తించిన సందర్భాలున్నాయి. 


అభివృద్ధి అన్న జెండా పట్టుకొని మనం ముందుకు వెళ్తున్న సందర్భం 
ఇది. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన తరుణం ఇది. ఒక వంక పాత, 
మరొక వంక కొత్త. ఒక వంక సంప్రదాయాలు, మరొక వంక సాంకేతిక 
ప్రయోజనాలు, ఇలా ప్రతి విషయంలోను రెండు పార్వ్వాలు కనిపిస్తాయి. 
ఒకదాని కోసం మరొకటి వదులుకునే స్థితి ఉందా? అసలు అటువంటి 
అవసరం ఉందా? ఇవన్నీ చాలా సూక్ష్మంగా వివేచించుకోవాలి. వివేచన 
తర్వాతనే కార్యాచరణ ఎంచుకోవాలి. భాషను గమనించండి ఒకప్పుడు 
రేడియోలో ఉపయోగించే భాషను పరమ ప్రామాణికంగా భావించే స్థితి ఉందేది. 
అంటే మాట్లాడే భాషకు వ్యాకరణం తీర్చినట్లుగా రేడియోలో మాట్లేడే భాష 
ఉండేది. పండితుల నుండి పామరుల వరకు, ఆ'మాటలు ఎటువంటి 
సందిగ్గానికి చోటివ్వకుండా అర్ధమయ్యేవి. ఇవాళ ఎఫ్‌.యం రేడియోల పుణ్యమా 
అని వాళ్ళు మాట్లాడే భాషకు ఏ పేరు పెట్టాలో తెలియని దుస్థితిలో ఉన్నాం. 
ఇవాళ యువతరం అలానే మాట్లాడుతోంది. ఆ వాస్తవ స్థితినే రేడియో 
ప్రతిబింబిస్తోంది అనే సమర్ధింపు వాక్యాలు ఆ వెంటనే వినవస్తాయి. అయితే 
అది అభిలాషణీయమని అనేది చర్చనీయాంశం. టెలివిజన్‌ అనేది ఇందుకు 
మినహాయింపుకాదు. అన్య భాషా ప్రయోగాలు లేకుందా, ఒక వాక్యం మాట్లాడే 
స్థితిలో ఏ టీవి యాంకర్లు లేరు. చాలా ప్రచలితంగా దృశ్యమాధ్యమంలో 


తెలుగునాట దృశ్య మాధ్యమం 91 
ప్రచారానికొచ్చేసిన మాట ఇది. ఆ మాటలోని మూల అర్ధానికి, ఆ యాంకర్లు 
నిర్వహించే వృత్తికి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఆ మాటకి రూధ్యర్థమే 
ఇప్పుడు రాజ్యంచేస్తోంది. ఈ బెచిత్య భంగాన్ని మనం ఏమాత్రం 
పట్టించుకోవడం లేదు. ఇకవాళ్ళ సంభాషణల్లో భాష మొత్తం సంకరభాష. 
రెండు మూడు భాషల్లో కలిపి మాట్లాడితే తప్ప ఏ వాక్యమూ పూర్తికాదు. 
ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే కొన్ని ఛానళ్ళు తమ యాంకర్లను 
ఎంపికచేసుకొనే సందర్భాల్లో అన్య భాషలను విస్తృతంగా, గుక్కతిప్పుకోకుండా 
మాట్లాడగలగడం, ఇవన్నీ ప్రధాన అర్హతలుగా నిర్ణయిస్తున్నారట. కొంతమంది 
ప్రయత్నించి సంపూర్ణ తెలుగు మాట్లాడే యత్నాలుచేస్తున్నా, యాజమాన్యాలు 
వద్దని వారిస్తున్నారని, ఒకళ్ళిద్దరు యాంకర్లు తమకు ఎదురైన అనుభవాలను 
బయటపెట్టారు. అంటే పరిస్థితి ఊహించండి యాంకరన్న మాటకి, 
సమానర్ధకంగా తెలుగు మాటనే మనం రూపొందించలేకపోయాం. ఒక ఛానల్లో 
ప్రసారమయ్యే ప్రధాన కార్యక్రమంలో సూత్రధారి అని వ్యవహరిస్తున్నారు. 
ఇది కొంతవరకు, ఆ వ్యక్తి చేసేపనికి అన్వ్నయార్దాన్నిస్తోంది. బెచిత్య స్ఫురణ 
కలిగిస్తోంది. 


ఇక ఖాళీ సమయాలు కాస్తంత ఎక్కువగా కలిగిన మధ్యతరగతి 
గృహిణులు ఆ సమయాన్ని ఎలా గడపవచ్చునో, కాలక్షేపం ఎలా చేసుకోవచ్చునో 
తెలియచెప్పేవి టీవి సీరియళ్ళు. కొన్ని వ్యాపార ప్రయోజనాలకోసం, వేలకొలది 
ఎపిసోడ్లతో ప్రసారమయ్యే ఈ సీరియళ్ళు సాధిస్తున్న ప్రయోజనమేమిటో, 
మనం ఎంత తరచి చూచినా అర్ధంకాదు. అయితే గొప్ప (పేక్షకాదరణను 
సాధించగలిగాయి, అలాగే మధ్యాహ్నం సమయాల్లో మహిళలకోసం నిర్వహించే 
గేమ్‌ షోల వంటి కార్యక్రమాలు అత్యంత (ప్రేక్షకాదరణ సాధించుకుంటున్నాయి. 
బహుశా ఇందులో ప్రయోజనం కన్నా ఆయా కార్యక్రమాల ఆకర్షణ మూలలను 
అన్వేషించడమే సమంజసమనుకుంటాను. అలాగే పట్టుచీరలు, బంగారు 
నాణేలు, నగదు వంటివి విజేతలకు బహుమతులుగా అందించే వినోద 
కార్యక్రమాలు కూడా చాలా విస్తృతంగా ప్రసారమవుతున్నాయి. వాటి వాటి 


92 పరిసమాపనం 
ఆకర్షణలను బట్టి కొన్ని కొనసాగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని తమరూపు 
రేఖల్ని మార్చుకొని కొత్త కొత్త శీర్షికలతో ప్రసారం అవుతూ ఉంటాయి. 


వార్తా ప్రసారాల విషయానికివస్తే అత్యంత వేగంగా వార్తలు 
ప్రపంచమంతా అంధిపోతున్న రోజులివి. టెలివిజన్‌ ధర్మమా అని, ముఖ్యంగా 
వార్తా ఛానళ్ళ ధర్మమా అని ఏ మారుమూల ఏ సంఘటన జరిగినా ఆ 
వివరాలు, చిత్రాలు కొన్ని క్షణాల్లోనే మనకి అందిపోతున్నాయి. ముఖ్యంగా 
ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇతర ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, 
ప్రజలు అవస్థలు పడుతున్నప్పుడు, ఆ స్థితిగతుల్ని ప్రపంచానికి అందించడంలో 
టెలివిజన్‌ పాత్ర గణనీయంగా పెరిగింది. ఇటువంటి అభివృద్ధికర సన్నివేశాలు 
ఒకవంక ఉంటే, ప్రసారం చేసిన చిత్రాలనే పదేపదే ప్రసారం చెయ్యడం, 
వార్తలకన్నా వ్యాఖ్యానాలు ఎక్కువై పోవడం వంటివి అతిగా జరగడం కారణంగా 
ఆయా వార్తాంశాల పట్ల సందేహాలు ఎక్కువవుతున్నాయి. అలాగే బ్రేకింగ్‌ 
న్యూస్‌ అనే స్రోలింగ్‌ పద్ధతి వచ్చినా క్షణాల్లో విశేషాలు అందడం ఆసక్తిని 
కలిగిస్తే, పొంతనలేని స్రోలింగ్స్‌ ఆయా ఛానల్స్‌లో వస వార్తలపైన 
విశ్వసనీయత ప్రశ్నార్థకమౌతోంది. 


సమాచారం, విద్య, వినోదం అనే ప్రాధాన్యంతో ప్రారంభమైన మన 
టెలివిజన్‌ వ్యవస్థ, దాన్ని పూర్తిగా తారుమారుచేసింది. వినోదం అగ్రభాగాన 
చేరింది. ఈ వినోదం కూడా లలిత కళలకు చెందినది కాక, చలనచిత్రాలకు 
సంబంధించిన అంశాలతో రూపొందించిన వినోదమే (ప్రధానంగా 
కొనసాగుతోంది. ఇక సమాచారం విషయానికి వస్తే ఈ దృశ్యమాధ్యమం 
మంచి స్వేచ్చనే అందిపుచ్చుకుంది. దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన 
బాధ్యత నిస్సందేహంగా ఆయా ఛానళ్ళదే. ఇక విద్య మాత్రం చివరిస్థానానికి 
వచ్చేసింది. విద్య అంటే కేవలం పాఠశాల విద్య, కళాశాల విద్యకాదు. దీనికొక 
విస్తృతమైన అర్ధం ఉంది. పర్యావరణం ఒక విద్య, జీవవైవిధ్యం ఒక విద్య, 
వ్యవసాయం ఒక విద్య, పాడి పరిశ్రమా విద్యే, చేనేత ఒక విద్య, చేతి పరిశ్రమలు 


తెలుగునాట దృశ్య మాధ్యమం 9 
ఒక విద్య, 111/7 4103 డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ఒక విద్య, 
అందరి ఆరోగ్య పరిరక్షణ ఒక విద్య, ఇలాఎన్నో అంశాలున్నాయి. వాటి 
ప్రాధాన్యతా క్రమం ఎక్కడుందో వివేచించుకోవాలి. 


మనిషి సాధారణంగా తన అభిరుచికి అనుగుణంగా వస్తాలంకరణ 
చేసుకుని, ముస్తాబవ్వడం జరుగుతుంది. కానీ వ్యవస్థ ఇందుకు భిన్నం. ప్రజల 
అభిరుచికి అనుగుణంగా తనను తాను ముస్తాబు చేసుకుంటుంది. 
దృశ్యమాధ్యమం కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రేక్షకుల అవసరాలను, 
అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని వారి ఆదరణే ప్రధాన ధ్యేయంగా రంగురంగుల 
హంగులతో ప్రతి నిత్యమూ తీర్చిదిద్దుకుంటూనే ఉంటుంది. అయితే ఈ రంగుల 
హంగుల అలంకరణలన్నీ రంగులుమార్చడం అనే పేరు తెచ్చుకోకుండా రంగు 
ప్రక్కన రంగుచేరిన ఇంద్రధనుస్సుగా పేరు తెచ్చుకోవాలి. అంటే సమాజం, 
దృశ్యమాధ్యమం సమాంతరంగా సాగడానికి నిరంతర అధ్యయనం జరుగుతూనే 


ఉండాలి. 


01201. ౧2౮6 


01201. ౧2౮6 


ఈ శతాబ్దపు తొలిరోజులు మనకి అందించిన ఒక అద్భుత 
న భారతదేశంలో 
సామూహిక సమాచార రంగంలో ఒకనూతన ప్రయోగానికి 
శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు పేరు సైట్‌ (111 : 
5211011116 105000601021 10113101 
ర0ల101010) అమెరికాకు చెందిన కృత్రిమ ఉపగ్రహం 
గ15 - 6 సహాయంలో ఆరు రాష్ట్రాలలో ఎంపికచేసిన 2,400 
గ్రామాలలో ప్రజలకు విద్యావిషయక సమాచార కార్యక్రమాలను 
అందజేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం... ఈ ప్రాజెక్టు కోసం 
నన న 
న మ రాష్ట్రంలో టెలీవిజన్‌ 
ఊపిరి పోసుకుంది. 


ప్రచురణ, ముద్రణ & పంపిణీ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం | తెల్టుగ్తు లకాధమ్‌ 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి హిమాయత్‌నగర్‌, హైదరాబాదు 





ఆ౧౫౭| : 1౧/0౦ ఆ్ర161696202660)/.౧61 
౪80 : ౪౧404/.16109౮2౦266౧)/.౧61 


